న౦గరీతీ నాటకాలు, లలితే స౦గ్రత౦ 


అకొశవాఖి 
శ్రీమతి దుర్ధాభాస్కర్‌ 








నాలుగవ ప్రప౦చ తెలుగు మహాసభల ప్రచురణ 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
రాష్ట్ర సాంస్కృతికశాఖ, సాంస్కృతిక మండలి 


తెలుగు అకాడమి, హైదరాబాదు 





01201. ౧2౮6 


తెలుగు అకాడమి ప్రచురణ 
లఘు [గ్రంథం (మోనోగ్రాఫ్‌) 


సంగీతీ నాటకాలు, లలితీ సంగీతం 
అకాశనాణీ 


రచయిత 
శ్రీమతి దుర్గాభాస్కర్‌ 


ఆకాశవాణి కేంద్ర నిర్వహణాధికారి (రటైర్ట్‌ 
హైదరాబాదు 


4వ ప్రపంచ తెలుగు మహాసభలు 
27,28,29 డిశంబరు, 2012 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
శీ రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మండలి శ న | 





తెలుగు అకాడమి, హైదరాబాదు 


52౫ బ్ర02 2442 2254646404, 04042047 8్ర26072 626265469724/7 
2 20402040 ౧4|డుడడో 44 ౭204064 44 44 7064464 ౨౭4494 0646244142 


4444007 

506౬ 82 923121 
5685061601 : 2012 

౨28265 : ౨. ౫111 + 158 + 1 


(6 
గం80 శక2రేయి., 0/రల4202104 


౮౦౪16 : 5000 
ప06 : 03. 40/- 


క్యాం1ంసం6 0/ 9006౮౮ శమనం 9ని.1, కరల8086- 500 029 
(ఉురయస: ౨146య:0) ఇగ6రేల 116 ౮౦౧౧2117 5001130166 5ం[ల06 01 
సంరేటంగ0101 30013 జఖురే 1100142006 10 [6810102] 2020228 ట 
26 06 97613107” 16761 01 116 6౮౦౪7లయ౫ుంల08 01 10614 10 116 
[41013607 0£ 80020 630106 ల౪7౦10900616 లఈ౫/ ౨౦111. 


4// 779/6 ౩724దాంల67 7? రబా రం0/ 47౭ ౧704? 7ద౬౧౫౭డ 2764 ౫౦ 
గం74౦౫ ర 714) 06 7౭౭7044064 ర 20%)7 ౧౧౦బ్బూ/07 4%)7 47206 
74040 6 774642 ౭7౫7బూ/07 ర/ ౯46 00గ7బ్రి?ల 0౫4726గా 


వొ/లి/ాగంం4, ౯00244 4 లిబగాలి/44 ల్వీ? 


న. 
ఢేం202061 


శ65ం6/ కి7ట6/ 4౯ 
గతంల మండరేయ!. క/రల20206 


అగ 44 7౫7 74/40 
0666 26 గే/5. గజం మగ ౧00ల03, [/రేల2026 





యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాలాను 


ముఖ్యమంత్రి 
ఆంధ్రప్రదేశ్‌ 


సందేశం 


(వవంచవ్యావ్తంగా ఉన్న తెలుగువారిని ఒక్క వేదికపైకి 
తీసుకువచ్చేందుకు, తెలుగు ప్రభలను దశదిశలా వ్యాపింపజేసేందుకు రాష్ట్ర 
ప్రభుత్వం డిశంబరు 27 నుంచి 29 వరకు ఏడుకొండలవాడి ఆవాసమైన 
తిరుపతి పుణ్యక్షేత్రంలో అత్యున్నత స్థాయిలో తెలుగు మహాసభలను ఏర్పాటు 
చేసింది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ ఉన్న తెలుగువారందరూ 
పరస్పరం భావ వినిమయం చేసుకోవడానికీ, తెలుగువారు తమ గత చరిత్రను 
సంస్మరించుకొంటూ, ఉత్కష్టమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికీ ఈ 
మహాసభలు ఎంతోగానో దోహదం చేస్తాయని మేము విశ్వసిస్తున్నాం. 

తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి 37 సంవత్సరాలు గడిచాయి. 
అయితే ఇంతవరకూ ఏ రాష్ట ప్రభుత్వమూ ప్రపంచ సభలను నిర్వహించడానికి 
చొరవ చూపలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ 
ప్రజాజీవితాల్ని ఎలా మెరుగుపరచాలీ తెలుగు వారి వైభవాన్ని ఎలా పరిరక్షించాలి 
అనే దృష్టితో పనులు చేపడుతోంది. తెలుగువారి నిర్వహణ సామర్థ్యాన్ని ఇటీవల 
జరిగిన జీవవైవిధ్యసదస్సులో కూడ ప్రభుత్వం నిరూపించింది. ఈ నేపథ్యంలో 
ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడానికి సమాయత్తమైందిః 

ఇటీవలి కాలంలో ప్రపంచవాప్తంగా ఎన్నో రాజకీయ, సామాజిక, 
సాంస్కృతిక పరిణామాలు సంభవించాయి. వీటి నేపథ్యంలో బహుభాషా దేశమైన 
మన భారతదేశంలో తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన 


విషయాల్లో జరిగిన కృషి గురించి, జరగవలసిన కృషి గురించి మనం 
చర్చించవలసింది ఎంతో ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన తెలుగు భాష 
ఉనికిని కోల్పోకుండా పరిరక్షించేందుకు, తెలుగు బెన్నత్యాన్ని పలుదిశలా 
చాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. నిత్యం ప్రజల హితం 
కోరి, ప్రజల అభీష్టాలను నెరవేర్చేందుకు, తెలుగు జాతి దేశవిదేశాల్లో తలెత్తుకు 
తిరిగేలా చేసేందుకు అవిరళ కృషి చేస్తున్న మా ప్రభుత్వం, తెలుగు తేజం 
కాంతులు వెదజల్లేలా ఈ మహోజ్వలమైన సభల నిర్వహణకు సమాయత్తమైంది. 
ఈ సభలలో సదస్సులు, తెలుగువారి కళా ప్రదర్శనలు, చేతివృత్తుల ప్రదర్శనలు, 
లలితకళా వైభవాన్ని చాటే కార్యక్రమాలు, రా(ష్టేతర, విదేశాంధ్రుల సమావేశాలు = 
మొదలైన ఎన్నో అంశాలతో పాటు, పుస్తక ప్రచురణ కూడ పెద్ద ఎత్తున 
చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈ లఘు[గ్రంథాల ప్రచురణ జరుగుతున్నది. 

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాల సందర్భంగా 
ప్రచురించే లఘు[గ్రంథాలు పాఠకుల ఆదరణ పొందగలవని ఆశిస్తున్నాము. 


తంలల్‌ డ్డ 


(యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి) 


సి. దామోదర రాజనరసింహ 





ఉపముఖ (మంత్రి 
ఆంధ్రప్రదేశ్‌ 
అభినందన 
ఏ దేశమేగినా, ఎందుకాలిడినా 
పొగడరా నీతల్లి భూమి భారతిని 
నిలపరా నీజాతి నిండు గౌరవము 
అన్న మహాకవి రాయహ్రోలు వాక్కులు ప్రపంచన్న్యాప్తంగా ఉన్న తెలుగువారు 
నిత్యం స్మరించుకోతగినవి. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ, ప్రపంచంలోని అన్ని 
దేశాలలోనూ తెలుగు ప్రజలు తమ ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటూ 
ప్రశంసలు పొందుతున్న ఈ సమయంలో నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు 
ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. 
ఇది తెలుగు భాషాభిమానులకూ, కళా సాంస్కృతిక రంగాలలో కృషి చేస్తున్నవారికీ 
ఒక పండగ. 


ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషలను, మాతృసంస్కృతిని 
పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ఈ సందర్భంలో తెలుగు భాష జాతి 
వికాసం కోసం నిరంతరంగా కృషిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తెలుగు భాషా 
సంస్థ అయిన తెలుగు అకాడమికి 150 లఘుగ్రంథాలను(మోనోగ్రాఫ్‌లను) 
రాయించి పుస్తకాలుగా తెచ్చే అవకాశం కల్పించాం. తెలుగు భాష, సంస్కృతి, 
చరిత్ర, సంప్రదాయాలు, తెలుగుభాషోద్యమాలు, సాహిత్యకారులు, 
సంఘసంస్కర్తలు, కథ, నవల, వ్యాసం, కవిత్వం లాంటి వివిధ సాహిత్య 
ప్రక్రియలు, ఛందస్సు, ప్రకృతివైద్యం, ప్రాచీన ఆధునిక సాహిత్య సాంస్కృతిక 
విషయా లన్నింటిపై, సాహిత్యచరిత్రల పై పుస్తకాలు రాయించి ముద్రిస్తున్న తెలుగు 
అకాడమిని అభినందిస్తున్నాను. కొద్ది సమయంలో పుస్తకాలు రాయించి 
ముద్రించడం అనేది ఓయజ్ఞంగా భావించి చేస్తేనే తప్ప ఈ పని పూర్తి కాదు, ఆ 
పనిని తెలుగు అకాడమి విజయవంతంగా నిర్వహిస్తున్నది. 


ఇప్పుడు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు, ఈ సందర్భంగా 
ప్రచురిస్తున్న పుస్తకాలు మన భాషను, జాతిని, సంస్కృతిని, చరిత్రను సమున్నతంగా 
నిలబెట్టే యజ్ఞంలో, తెలుగు భాషా పరిరక్షణలో ఎంతో ఉపయోగపడతాయని 
ఆశిస్తున్నాను. తెలుగు భాష పరిరక్షణకోసం, బెన్నత్యం కోసం ప్రభుత్వం 
తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జరుగుతున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలను 
ఆహ్వానిస్తూ, ఇన్ని పుస్తకాలు ముద్రిస్తున్న తెలుగు అకాడమి సంచాలకులకు, 
రచయితలకు మరియు అకాడమి సిబ్బందికి అభినందనలు తెలుపుతూ 
_ ప్రపంచంలో ఉన్న 18 కోట్ల మంది తెలుగు ప్రజల అభ్యున్నతి కోరుతూ... 
మరోసారి అందరికీ నాహృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 


“తల్లి నుడికంటె పరమామృతంబుకలదె” 





లా 


(సి-చామోదర రాజనరసింహ) 


00౧1110. 501, 541 [51006 
]-53100%, శీ.9. 5608612541 
[/460120264 - 500 022 
016 ; 040-23454168, 
23450541 


2% :040-23450899 


17 4454న! కలగి!1శ క 956/4); 348.4 
గెగ1౧150₹ 10౯110౪౧5౧) & 041016, 
ఉాంగ౭01029)/ & 46562003, సళ 
తీగ0[176 & 30641001 560[౧/10ట & 500గ, 1.0.0. స్వాడషు 
ఆం+౪అుగుంగ[0€4ఉగ6012 926031 





ప్రస్తావన 11. 


తెలుగువారు తెలుగు నేలపై 37 ఏళ్ళ విరామం తరవాత చేసుకుంటున్న 
పండుగ (ప్రపంచ తెలుగు మహాసభలు, మన సంస్కృతిని నలుదిశలా 
వ్యాపింపజేస్తున్న తెలుగు వారందరూ ఒక్కచోట చేరి, తెలుగు దనాన్ని 
పంచుకునేందుకు, తెలుగు పరిమళాలు వెదజల్లేందుకు ఉద్దేశించిన సన్నివేశం 
ప్రపంచ తెలుగు మహాసభలు, తెలుగు వారి సంస్కృతి బహుముఖీయమైంది. 
అందులో భాష, సాహిత్యం, చరిత్ర, లలితకళలు, జానపద, గిరిజన విజ్ఞానం 
వంటి ఎన్నో అంశాలున్నాయి. వీటన్నిటి గురించి విశ్లేషించుకొని, వాటిని 
పరిరక్షించడం, పోషించడం, పరివ్యాప్తి చేయడం ప్రభుత్వం తన విద్యుక్త ధర్మంగా 
భావిస్తున్నది. 


ఈ బృహత్తరమైన బాధ్యతని నెరవేర్చే సంకల్పంలో భాగంగానే “ప్రపంచ 
తెలుగు మహాసభల)” నిర్వహణకు ప్రభుత్వం నడుము కట్టింది. అతి తక్కువ 
వ్యవధిలో అత్యంత సమున్నత స్థాయిలో తలపెట్టిన ఈ మహాసభలకు దేశ 
విదేశాల నుంచి తెలుగువారు స్వాగతం పలుకుతున్నారు. అత్యధిక సంఖ్యలో 
ఈ సభల్లో పాల్గొంటున్నారు. 


తెలుగు వారందరూ ఒక్కచోట సమకూడి, తమ గురించి చర్చించుకుని, 
భవిష్యత్తుకు బాటలు వేసుకునే క్రమంలో మన గురించి మనం మరోసారి 
తెలుసుకునేందుకు, వివిధ రంగాల్లో మనం సాధించిన దాన్ని పునశ్చరణ 
చేసేందుకు ఈ సభల సందర్భంగా సదస్సులు, లఘుగ్రంథాల ప్రచురణ, ప్రత్యేక 
సంచికల పునశ్చరణ, వివిధ తంశాల్లో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు 
ఏర్పాటు చేయడం జరుగుతున్నది. 


తెలుగువారిది ఘనమైన చరిత్ర, అత్యున్నత సంస్కృతి, అయితే కాలంతో 
పాటు అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలుగువారు ఎప్పటికప్పుడు తమ 
సంస్కృతిలోకి కొత్త నీరును ఆహ్వానించడం సహజం. ఈ “పాతకొత్తల మేలు 
కలయికే” ఒక జాతిని నిత్యచైతన్యంతో నింపుతుంది. ఈ విధంగా కొత్త దనాన్ని 
ఆహ్వానిస్తూనే, మన గతవైభవాన్ని విస్మరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత 
మన మీద ఉంది. ఇవన్నీ ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో చర్చకు రానున్నాయి. 
అందరం కలిసి, తెలుగుదనాన్ని పరిరక్షించుకునే ప్రయత్నం చేయవలసిన తరుణం 
ఆసన్నమైంది. 

వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తెలుగువారి భాష, సాహిత్యం, సంస్కృతి 
పౌరజీవనం తదితర అంశాలపై లఘు[గ్రంథాలను నిష్టాతుల చేత రచింపజేసి 
ప్రచురించే గురుతర బాధ్యతను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 
తెలుగు అకాడమి, ర్యాష్ట సాంస్కృతిక శాఖ నిర్వర్తిస్తున్నాయి. తెలుగు ప్రజలు 
కలకాలం ఉపయోగించుకునే విధంగా ఈ పుస్తక ప్రచురణ జరుగుతోంది. 
వీటిని పాఠకులు, తెలుగు భాషాభిమానులు, పండితులు ఆదరిస్తారని 
విశ్వసిస్తున్నాను. 


స్ట వసతతుతాకే .. 


వట్టి వసంతకుమార్‌ 


భూమిక 


1968లో ప్రభుత్వం అప్పటి విద్యాశాఖమంత్రి మాన్యశ్రీ పి.వి. 
నరసింహారావు గారు తొలి అధ్యక్షులుగా స్థాపించిన తెలుగు అకాడమి తెలుగు 
భాషా వికాసం కోసం చేస్తున్న కృషి అపరిమితం. పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల 
పుస్తకాలు, మోనోగ్రాఫ్‌లు, నిఘంటువులు, మాండలిక పదకోశాలతో పాటు 
భాష, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన అనేక పుస్తకాలు ప్రచురిస్తూ 
తెలుగుభాషకోసం అకాడమి చేస్తున్న సేవలు అద్వితీయం. తెలుగు భాష్క జాతి, 
సంస్కృతి (ప్రేమికుడయిన మాన్యశ్రీ సి. దామోదర రాజనరసింహ గారు 
అధ్యక్షులుగా తెలుగు అకాడమి తన పరిధిని మరింత విస్తరించుకొని తెలుగు 
భాషలో శాశ్వతంగా మిగిలిపోగల అనేక పుస్తకాలను తీసుకువస్తున్నది. మహాకవి 
గుర్రం జాషువా పరిశోధన కేంద్రం నెలకొల్పి తద్వారా (ప్రతి ఏటా 
సాహిత్యరంగంలో విశిష్టసేవ చేసిన ముగ్గురిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రెండు 
లక్షల రూపాయల చొప్పున నగదు పురస్కారాలు ఇవ్వడం సాహిత్యవేత్తలకు, 
తెలుగు భాషకు చేస్తున్న సేవకు నిదర్శనం. తెలుగు వారి చరిత్రలోనే ఇది 
ప్రథమం. అకాడమి ప్రచురించే పుస్తకాలతో పాటు ఇటీవలి కాలంలో గురజాడ 
సాహిత్యసర్వస్వం, జాషువా పరిశోధన కేంద్రం తరపున పుస్తకాలు ప్రచురించింది. 
తన 45 సంవత్సరాల చరిత్రలో దాదాపు 3500 శీర్షికలతో వివిధ గ్రంథాలను 
ప్రచురించి భారతదేశంలోని అకాడమిలన్నింటిలో తెలుగు అకాడమి అగ్రస్థానంలో 
నిలబడటం తెలుగు వారి కృషికి గర్వకారణం. రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, సభలు, 
చర్చాగోష్టులు నిర్వహించడంతో పాటు ఇటీవల జాషువా జయంతి సందర్భంగా 
“శతకవితావసంతం” నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా కవితాచైతన్యానికి, కవులకు 
ప్రోత్సాహాన్నిచ్చింది తెలుగు అకాడమి. 


2012 డిశంబర్‌ 27, 28,29 తేదీల్లో తిరుపతిలో జరగనున్న నాలుగవ 
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రభుత్వం అకాడమి పై ఉన్న నమ్మకంతో 
150లఘు (గ్రంధాలను (మోనో[గ్రాఫ్‌లను)రాయించి ప్రచురించే బాధ్యతను 
అప్పగించింది. తెలుగు భాష సాహిత్యం, చరిత్ర, సామాజిక శాస్త్రాలు, విజ్ఞాన 
శాస్త్రాలు, జాతి, సంస్కృతి ఒక్కటేమిటి తెలుగుకు సంబంధించిన వివిధ అంశాలను 
తీసుకొని పుస్తకాలు రాయించడం జరిగింది. తెలుగు భాషా, సాహిత్యాలలో లబ్ధ 
ప్రతిష్టులైనవారితో పాటు ఆయారంగాల్లో నిపుణులైన వాళ్ళతో పుస్తకాలు తయారు 


చేయించి ప్రచురిస్తున్నాం. తెలుగు భాషను, సాహిత్య సంస్కృతులను, సమస్త 
విషయాలను సమున్నతంగా నిలబెట్టగలమన్న నమ్మకంతోనే ఈ కృషి చేస్తున్నాం. 
తెలుగు సాహిత్యంలో అనర్హరత్నాలనదగిన, జాతి సంపదనదగిన పుస్తకాలను 
ప్రచురించే ఈ సువర్ణ అవకాశం మాకు కల్పించడమేగాక ఆర్థిక వనరులను 
అందించి ప్రోత్సహించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారికి, సాంస్కృతిక శాఖ, 
సాంస్కృతికమండలివారికి కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాన్యశ్రీ 
యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి గారికి ఉపముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖా మంత్రి 
తెలుగు అకాడమి అధ్యక్షులు మాన్యశ్రీ దామోదర రాజనరసింహ గారికి; 
సాంన్భతిక శాఖామాత్యులు మాన్యశ్రీ వట్టి వసంతకుమార్‌ గారికి 
కృతజ్ఞతాభివందనాలు. 

4వ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకుగాను ప్రభుత్వం 
నియమించిన ఉన్నతస్థాయి సంఘం సభ్యులు : 


శ్రీ ఆర్‌. వి. రమణమూర్తి, అధ్యక్షులు, సాంస్కృతిక మండలి 

శ్రీ మండలి బుద్ధప్రసాద్‌, రాష్ట్ర అధికారభాషా సంఘం అధ్యక్షులు 

దా. జె. బాపురెడ్ది, ఐ.ఎ.ఎస్‌.,(6) 

శ్రీ కె.వి. రమణాచారి, ఐ.ఎ.ఎస్‌.,(6) సాంసృతిక శాఖ, సలహాదారులు 

త్రీ వి. భాస్కర్‌, ఐ.ఎ.ఎస్‌. ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ, ఆం.ప్ర. 

శ్రీ ఎల్‌. వి. సుబ్రహ్మణ్యం, ఐ.ఎ.ఎస్‌. కార్యనిర్వహణాధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం 
శ్రీమతి చిత్రా రామచంద్రన్‌, ఐ.ఎ.ఎస్‌., ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ (దేవదాయ) 
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఉపాధ్యక్షులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
శ్రీ జి. బలరామయ్య, ఐ.ఎ.ఎస్‌., ప్రభుత్వ కార్యదర్శి, సాంస్కృతిక శాఖ 

శ్రీ జి. ఎన్‌. రావు, ఐ.ఎ.ఎస్‌.(6) ప్రత్యేకాధికారి, శిల్చారామం 

ఆచార్య కె. యాదగిరి, సంచాలకులు, తెలుగు అకాడమి 


డా. రాళ్లబండి కవితా ప్రసాద్‌, సంచాలకులు, సాంస్కృతిక శాఖ 


ప్రపంచ తెలుగు మహాసభల రూపకల్పనతో పాటు లఘుగ్రంథాల 
తయారీలో తమ సహాయ సహకారాలు అందించినందుకు ఈ కమిటీ వారికి 
ధన్యవాదాలు తెలుపుతున్నాం. 

4వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురిస్తున్న ఈ 
మోనోగ్రాఫ్‌లను అత్యంత స్వల్ప వ్యవధిలో తయారుచేయించడం జరిగింది. ఈ 
(గ్రంథాల్లో ఏవైనా దోషాలు, పొరపాట్లు దొర్లినట్లు పాఠకులు గమనిస్తే 
సహృదయంతో వాటిని మా దృష్టికి తీసుకొని వస్తే మలి ముద్రణలో 
సవరించగలమని తెలియజేస్తున్నాం. 


ధర్మమనుడు, తత్త్వమనుడు, యోగమనుడు 
ప్రాణిసాధింపగల సకలపరమార్థ్ధములకు 
తల్లిభాషప్రధాన సూత్రంబయగుట 
భాషకంటె నవ్యులకు తపస్సులేదు 


ఆచార్య కె. యాదగిరి 


సంచాలకులు 


01201. ౧2౮6 


తెలుగు అకాడమి సమన్వయ సంఘం 


ఆచార్య ౩3. యాదగిరి 


సంచాలకులు 


డా॥ ఎం. మాణిక్యలక్ష్మి 


ఉపసంచాలకులు 
డా॥। ఎన్‌. యోగిబాబు 
దొ! టి. అరవింద 
శ్రీ టి. రాజేందర్‌ కుమార్‌ 
శ్రీ ఎం. వెంకటేశం 
శ్రీమతి సి. శ్రీవిద్య 
శ్రీ ఎస్‌. భూపాల్‌రెడ్డి 
శ్రీమతి కె. గీతాంజలి 
దా ఎం. శైలజ 
డా॥ ఎస్‌.ఎ.టి. రాజ్యలక్ష్మి 
శ్రీమతి వి. అరుంధతి 


శ్రీ ఎస్‌. వేదవ్యాస్‌ 





౫ ఈ (గ్రంథంలో (వ్రచురితమైన విషయాలకు, వివరాలకు, అభ్యిపాయాలకు 
ఆయా రభయితల్తురచయిత్రులే బాధ్యులు. 


01201. ౧2౮6 


ప్రవేశిక 

భారతదేశపు కర్ణాటక శాస్త్రీయ సంగీతం. మహాసాగరం. ఆ సంగీతం నుంచే 
మిగిలిన సంగీత శాఖలు ఉద్భవించాయి. రంగస్థల ప్రదర్శనలలో పూర్వకాలపు 
సంగీత నాటకాలు సంగీత సాహిత్య నటనా రీతులన్నింటిలో ఎంతో ప్రసిద్ధి 
గాంచినవి. ఆ రాగాలు, ఆ బాణీలు చలనచిత్ర రంగంలో తీసుకోబడి మార్పులు, 
చేర్పులతో ఆ పాటలు ఎంతో ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాయి. సంగీత శాస్త్ర 
ఆధారంతోనే వివిధ భావాలను సులభమైన పదాలతో ఆవిష్కరిస్తూ గేయరచనలు 
సాగించారు మన కవులు. రంగస్థలం మీది ప్రచారంతో పాటు ప్రభుత్వ 
మాధ్యమమైన ఆకాశవాణి సంగీత నాటకాలను ఎంతో ప్రోత్సహించింది. శోతల 
మన్ననలను అందుకుంది. వాటినుండి మధురమైన గీతాలను ప్రాచుర్యం పొందిన 
పాటలను విడిగా ప్రసారం చేయడం (శ్రోతలకు నేర్చుకోవాలనే కోరికను వృద్ధి 
* చేసింది. ఆ నాటకాలలోని లలిత బాణీలు లలిత గేయాలుగా ప్రసారమవుతూ 
కాలక్రమేణా లలిత సంగీతం అనే దానికి పునాది పడింది. అందువలన గేయరచన 
వృద్ధి పొందింది. ఎందరో లలితగేయ రచయితలు నవరసాలతో వివిధ రకాల 
భావాలతో గీత రచన సాగించారు. క్రమేణా లలిత గేయాలు ప్రసారమై లలిత 
సంగీతం అంటూ ఒక శాఖ ఉండాలనే భావనను కలిగించి కాలక్రమేణా 
బలపడింది. 

లలిత సంగీతం అంటూ ఒక శాఖ ఆకాశవాణి దైరక్టరేట్‌ కార్యాలయంలో 
ప్రధానంగా పాలనావిభాగం పర్యవేక్షణతో మొదలయ్యింది. వివిధ కేంద్రాలలో 
లలిత సంగీత శాఖలు వచ్చాయి. ఎందరో గాయకులు లలిత సంగీతంలో రాణించి 
ఆకాశవాణి వలన ఇతర మాధ్యమాలలో కూడా ప్రసిద్ధి గాంచారు. అటువంటి 
నంగీత నాటకాలు లలిత నంగీత శాఖల వృత్తాంతం, సేవ ఎంతో 
ప్రసంసనీయమైనది. 

మా తండ్రిగారు సంగీత భూషణ ఈదర నాగరాజుగారు, చిదంబరం 
అన్నామలై యూనివర్సిటీలో సంగీత భూషణ పొందిన మొదటి ఆంధ్ర విద్వాంసులు. 
తండ్రి, మా తల్లి శ్రీమతి లక్ష్మీనర్సమ్మ బాల్యం నుంచీ సంగీత సాహిత్యాలపట్ల 
మక్కువ కలిగించి ప్రోత్సహించడమే ఈ (గ్రంథ రచనకు శ్రీకారం. 


01201. ౧2౮6 


న న న 


ఖ్‌ 


10. 
న్నే, 
12. 
కేతి; 
కేతు 
ర్‌. 
16. 
న. 
18, 


విషయసూచిక 


ఆకాశవాణిలో పాట ప్రారంభం 
లలితగీతం - లక్షణం 

లలితం - శాస్త్రీయం 

లలిత సంగీతంలో సంగీతం 
సంగీత రచన - సంగీతకారుడు 
సంగీతకారునికి కావలసిన ప్రతిభ 
గేయ రచయిత కావాలంటే! 
లలిత సంగీతంలో గాయనీ గాయకుల అర్హతలు 
లలిత సంగీతం - వాయిద్యాలు 
లలిత సంగీతం సాహిత్యం 
ఆకాశవాణిలో లలిత సంగీతం 
కళాసేవలో ఆకాశవాణి 

సంగీత నాటకాలు 
సంగీతనాటకాలలో గేయాలు 
ఆకాశవాణి సంగీత సమ్మేళనం 
ఆకాశవాణి వార్షిక పురస్కారాలు 
స్వరపరీక్షలు (ఆడిషన్స్‌) 


లలిత సంగీతం - పరీక్షలు 


కేం 
రా14 
15-30 
4ర్‌-ర్‌1 
31-44 
52-60 
61-63 
64-70 
71-778 
“/4-రిడీ 
85-96 
97-100 
101-128 
129-133 
134-139 
140-142 
143-145 


146-156 


01201. ౧2౮6 





ఆకాశవాణిలో పాట - ప్రారంభం 


నేను మద్రాస్‌ కేంద్రంలో పనిచేస్తున్నప్పుడు డా మంగళంపల్లి 
బాలమురళీకృష్ణ గారిని రేడియో ప్రసారం కోసం ఇంటర్వ్యూ చేసే భాగ్యం 
కలిగింది. 

లలిత సంగీతరీతులలో మహా విద్వాంసులు. శాస్త్రీయ, లలిత శాస్త్రీయ, 
లలిత సంగీత రీతులలో డా॥ మంగళంపల్లి బాలమురళీగారితో శాస్రీయ 
సంగీతం గురించి చర్చిస్తున్నప్పుడు - “మన కర్నాటక శాస్ర్తీయ సంగీతం 
ఒక మహాసముద్రం. అందులో ఓ బొట్టు హిందూస్తానీ, మరొక బొట్టు 
పాశ్చాత్య నంగీతం, ఇలాగే.... మన శాస్త్రీయ కర్నాటక 
సంగీతం-ప్రపంచంలోని అన్ని సంగీతాలకన్నా విస్తారమైనది, విశిష్టత గలది 
అన్నారు. నిజంగా ఇది నిజం - ఎవరైనా ఒప్పుకుని తీరవలసిన నగ్నసత్యం 
- అంతుపట్టనంత విశాలమైనది. లోతు తెలియని మహార్దవం. ఎంత తవ్వినా 
తరగని విజ్ఞాన ఖని. ఇంకా ఇంకా రాగాలను, పోకడలను రచనలను 
పరిశోధకులు వెలికి తీస్తూనేవున్నారు. శాస్రీయసంగీతం - కర్నాటకం గానీ 
హిందూస్తానీ గానీ వీటి ఆధారం - ఈ పునాది మీదే రకరకాల సంగీత 
శాఖలు ఉపశాఖలూను ఉద్భవించాయి. లలితసంగీతం కూడా శాస్సీయసంగీతపు 
పునాది మీదే ఉద్భవించింది. 


ఇంకొంచెం వెనక్కిచెళ్ళి చూస్తే సంగీతంలోని సప్తస్వరాలు (ప్రకృతి నుంచి 


ల సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


పుట్టినవే 
స- షడ్డమం 
6 - వృషభం రంకె వేయడం నుంచి 


మ - మేక - అరుపునుంచి 
- నెమలి కేక నుంచి 

ఈ ధ్వనులను స్వరాల అనుకరణను మానవుడు గుర్తించి శ్రావ్యంగా 
మలచుకొన్నాడు. అయితే నాగరికత ఆరంభానికి ముందు, జంతువుల అరుపుల 
కంటే ముందే - మానవుడు వివిధ శబ్దాన్ని, నాదాన్ని తన గొంతులోంచే 
అప్రయత్నంగా (పలికించేవాడు) పలికేవాడు. ఏ ప్రాణికైనా ఆహారం ముఖ్యం 
గనుక - ఆదిలోనే వేటతోనే ఆహారం సంపాదించుకోవాలి గనుక రక రకాలుగా 
ఆవేటను సాగించేవాడు. రాళ్ళతో కొట్టి, విల్లంబులతో వేటాడి వింటికి నారి 
(జంతువుల శరీర భాగమే) ని సంధించి బిగువు పరీక్ష చేటసేటప్పుడు 
ట్రింగ్‌ట్రింగ్‌ అని ధ్వని వస్తుంది. ప్రకృతి నుంచి పుట్టిన ధ్వనులు, తన 
గొంతులోనుంచీ వచ్చే ధ్వనులకు మారుగా అవసరాన్నీ బట్టి తన తెలివిను 
ఉపయోగించి ధ్వనిని, ధ్వని తరంగాన్నీ సృష్టించాడు. బహుశా అదే మొట్టమొదటి 
వాయిద్యం. తంత్రీవాద్యానికి ఆది అని చెప్పుకోవచ్చేమో. ప్రకృతి-దైవం 
సృష్టించిన “నాదనిధి” పాదాలు నేలకేసి కొడుతూ వివిధ గతులలో శబ్బంచేస్తూ 
లయ వాద్యంలో మెప్పించే నృత్యరీతులు చాలా వున్నాయి. ప్రసిద్ధం అయ్యాయి. 
సంగీతంలో లయ వాద్యాలలో ఇది కూడా ఒకటిగా చెప్పాలి. 

అయితే మనిషి తన గళం విప్పి పాడడం అనేది ఎలా మొదలైవుంటుంది? 
అని ఓ క్షణం అలోచిస్తే తన సంతోషాన్ని, విచారాన్ని కోపాన్ని నిరాశని, 
భయాన్ని వివి సందర్భాలలో అప్రయత్నంగా నోటినుంచి ఆయా భావాలను 
వ్యక్తం ఒ వ ఎనప్ఫుడు అది కేవలం ఒక శ శబ్దం నాదం, సునాదం దానికి భాషలేదు. 
న ధ్వని ఒక్కొక్కటి తప్పక సంగీతంలో ఒక స సరమే. కొన్ని స్వరాల కలయిక 


ఏడుపులొంచి ఓస్వరం, సంతోషంలోంచి ఒక స్వరం - :ఇలా.. 


ఆకాశవాణిలో పాట - ప్రారంభం త 


ఉదాహరణకు - వేట దొరికినప్పుడు ఆ అనో, ఓ అనే సంతోషంగా 
అరుస్తాడు. ఆ కేక, ఆ భావ ప్రకటన విన్న ఒక్కోమనిషి ఆ ఆ ఓ ఓ అనొచ్చు. 
అది యిష్టం లేని మొదటి మనిషి ఓ ఓ (ఫో ఫో) అనే భావంలో అరవచ్చు. 
లేదా యిష్టమైతే తనూ మళ్ళీ గొంతు కలపవచ్చు. ఆఆ... ఓ ఓఏఏ 
అంటూ ఇద్దరు కలిసి వేట దగ్గరకు పరిగెత్తవచ్చు. ఆ అడుగులు ఆనంద 
చిహ్నాలైన ధ్వనులకు అనుగుణంగా వుండవచ్చు. విచారంగా వుంటే గతి 
మందంగా, విలంబంగా వుండొచ్చు. ఇంకొందరు ఆ ఇద్దరి గొంతుల్లో గొంతు 
కలిపి ఆఆఅ ఏఏవ ఓ... తో అందరూ అన్నారనుకోండి అదే బృందగానం! 
రాతిని రాతితో రాపాడి నిప్పును ఎలా రగిలించారో అలాగే రాతిని మరో 
రాతితో కొట్టి ఆ శబ్దంతో లయను తెలిసికొన్నాడు. అలాగే వర్షం 
వచ్చినందుకోండి తలదాచుకోవడానికి ఓ కొండమాటునో, ఏచెట్టునీడకో 
పరిగెత్తేటప్పుడు - ఆ... పదపద.... రారా.... అనే భావాన్ని వ్యక్తం చేస్తూ 
ధ్వనులు వెలువరిస్తాడు. చెట్టు నీడలో నిలబడి, ఆకులనుంచి టపటప రాలే 
నీటి చుక్కలను - విస్మయంగాచూసి ఓ... అనుకుంటాడు. (ఎంత బావుందో) 
అనుకుంటాడు... ఆ టప టపలతో తనూ శృతి కలుపుతాడు - అదే చెట్టునీదకు 
ఓ నలుగురు చేరితే వారంతా వ్యక్తం చేసే వివిధ భావాలు ఓ పాట అవుతుంది. 


దానికి అక్షరాలు వుంటే అదే పదం - జానపదం. 


జానపదం 


ఆ విధంగా నవరసపూరిత హావభావ ప్రకటనే జానపదగేయాలయ్యాయి. 
ఆదిలో ప్రకృతే ప్రపంచంగా వున్న మానవుడు - ప్రకృతినించే ఎనలేని ధ్వని 
సంపదను సమకూర్చుకుని తను అనుకరించడానికి ప్రయత్నించాడు. 
పంచభూతాల ధ్వనులను ఆకళించుకొని అనుకరించాడు. మేఘాలు వర్షించడం, 
ఉరుములు గర్జించడం, పులులు సింహాలలాంటి [కూర జంతువుల 
భయోత్పాతదమైన గాండ్రింపులు - పిట్టల కువకువలు, కూతలు, వాటి రెక్కల 
టపటపలు, కోకిల వంటి పక్షుల కూకూలు, వడ్రంగి పిట్టల టక్‌టక్‌, ' 


సెలయేరుల గలగలలు, ప్రచండమారుతాల హోరు, సముద్రపు అలల హెయల 


శ్తే సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 
లయ, రకరకాల జంతువుల అరుపులు- సంతోషంగా వున్నప్పుడు, ప్రకృతి 
వల్ల భయం లేనపుడు, నలుగురూ కలిసి ఆకళించుకున్న శబ్దాలను గొంతు 
కలుపుతూ అనేవారు, అదే పాదేవారు.... అని తరువాత అనుకోవచ్చు. మరి 
మొదటి పాట అంటూ చెప్పాలంటే మరి ఆ జానపదమేగా! 
భాష ఎప్పుడు పుట్టిందో అప్పుడే పదం పాట, గీతం పుట్టింది-కానీ ఆ 
పాట బాణీ (ట్యూన్‌) స్వరాలు దానికంటే ముందే పుట్టాయి. భావో(ద్రేకాల 
స్వచ్చమైన సహజమైన వ్యక్తీకరణ కనుక - అందులో పేరు పెట్టని రాగాలు, 
అందునా సరిగ్గా ఆ భావప్రకటనకు సరిపోయేస్వరాలు ఉండాలి ఉందే 
ఉంటాయి. ఉండి తీరాలి. అంటే సశాప్రీయంగా విప్పి చెప్పలేకపోయినా, 
చెప్పకపోయినా, అవి రాగాలలో, స్వరపరచినట్టే ఉందేవి - అందుకే - 
మనం జానపదగేయాలు వింటున్నప్పుడు - ఇది కేదార గౌళ రాగం, 
కాంభోజి రాగం, సామ అనీ, శుద్ధరిషభంలో వుంది, అంతర గాంధారంలో 
వుంది - అంటూ సంగీత శాస్త్ర జ్ఞానం కలవారు చర్చించుకుంటారు - 
రాగం, భావం శృతి, లయ, గతి గేయానికి కావలసిన ఆధారభూషణాలన్నింటితో 
' యించుమించుగా అలంకృతమైనది జానపద సంగీతం. ఏ సంగీతానికైనా 
ఆదిమూలం, ఆధారం - జానపద సంగీతమే అని చెప్పవచ్చు. 
మొదట ఒక స్వరం, రెండు స్వరాలు, మూడు నాలుగు , ఐదు, ఆరు, 
ఏడు స్వరాలు కలిపి పాడడం జానపద గేయాలలో జరిగింది అంటే వారు 
మరి వాగ్గేయకారులే కదా- అంటే (ఫేజ్‌ (211289) అలాంటివి ఒకటి రెండు 
చిన్న మార్పులతో వుండి అదే అదే బాణీ మళ్ళీ మళ్ళీ పాడుకున్నారు జానపదులు. 
=" అందుకే కొన్ని పాటలలో సంగీతం కంటే సాహిత్యం మనల్ని ఆకట్టుకుంటుంది. 
ఎందుకంటే జానపదాలు భావప్రకటనకు మూలంకానీ, సంగీత ప్రకటనకు 
కాదు గనక - కొన్ని కొన్ని జానపదగేయాలలోని - సాహిత్యం పరిశీలిస్తే - 
. ఆహా! అని అనిపించక తప్పదు. 
జానపద స్రష్ట డా॥ బిరుదురాజు రామరాజుగారు వారి పరిశోధనా 
[గ్రంథం “తెలుగు జానపద గేయ సాహిత్యము” లో శృంగార భావప్రకటన 


ఆకాశవాణిలో పాట - ప్రారంభం ॥ గ్‌ 
జానపద సంగీతంలో ఉన్నంతగా మరే సంగీతంలోను లేదు అన్నారు. పాట 
పుట్టుక జానపదమే. అన్ని జానపదగేయాలను పరిశీలిస్తే నవరసభావప్రకటన 
ఎలా జరిగిందో తెలుస్తుంది. అప్పటివాడుక భాష ఎలా వుంటే, అప్పటి గేయ 
సాహిత్యం అలాగే ఉంటుంది. జానపద ప్రక్రియ అన్నింటికీ ఇది వర్తిస్తుంది. 


కొన్ని పాటలలోని రసాలను పరిశీలిద్దాం 
నక్టులోళ్ళ సిన్నది 
1) నక్కలోళ్ళ సిన్నాదాన్ని నాణ్యమైన కుజ్టాదాన్ని 
వాలకొప్పూ బెట్టుకొని కట్ట మీదా బోతా వుంటే 
వాడు సూసేసూపులాకు వాలకొప్పు జారిపాయె 
ఈ గేయంలో పరోక్షంగా చెప్పబడింది సున్నితమైన శృంగారం. 


వలచినాడు 

2) వలచినాడు నన్నుతలచినాడమ్మా సందామామయ్యో - వాడు 
వలచిన తెల్లారిపిలచిన పలుకడు సందామామయ్యో - వాడు 
చూచిన చాలమ్మ స్వర్గమెదరిదాపు సందామమయ్యో - వాడు 
కోపాన ఒకసారి కసిరి తిట్టిన చాలు సందామామయ్యో - వాడి 
కౌగిట్లో ఈ తనువు చాలించినాచాలు సందామామయ్యో - వాడి 
బొద్దునవున్నది పచ్చలపిడిబాకు సందామామయ్యో - వాడు 
పిడి బాగుతో గుండె చీల్చిన చాలమ్మ సందామామయ్యో..... 

రాయలసీమ ప్రాంతంలో పాడుకున్న పాట 

పొట్టి పొట్టిగ 

8) పొట్టి పొట్టిగ నేనున్ననీ రాజన్న 
పొందదాయె నీ మనుసు రాజన్న 
పొట్టిదానీ గట్టితనము రాజన్న 
పట్టెమంచం ఎక్కిసూడు రాజన్న 
నల్లనల్లగ నేనున్నని రాజన్న 
నమ్మదాయె సీ మనను రాజన్న 


త్త) 


సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


నల్లరేగడి దున్ని చూడు రాజన్న 


తెల్లజొన్నలు పండవేమో రాజన్న 
అలుకతో పెడమొగం వైచిన ప్రియుని అనునయించుచున్న ఒక కలవరింత 


ఎందుకలిగినావురా రారానాసామీ 
ఎందుకలిగినావో ఎందుకంటీిరా నిన్నూ 

ముందు జేసిన బాసాలెందుబోయెను రా॥ 
పచ్చికొబ్బరి వోలె పాయమున్నది సామి 
పాయామెవ్వరిపాలు జేతుర జాణా॥ 

చెణకు తుంటలవోలె చేతులున్నవి సామీ 
చేతురెవ్వరి మీద ఏతురా జాణా (కర్నూలు జిల్లా) 


అడివి అడివి తిరిగి 


ర్‌) 


అడివి అడివి తిరిగి ఆకలీ నేనంటే 

అన్నమూలేదాని అడుక్కోమన్నాడె 

వాడి వీడందానికి - ఓయబ్బో 

సోగ్గాడందానికి 

వీదివీది తిరిగి బియ్యమూనేతెస్తే 

తాపాళలేదంట తన్నాచ్చెడక్కో 

వాడి వీడందానికి - ఓయబ్బో 

సోగ్గాడందానికి రం నం ( (కృష్ణాజిల్లా) 


అంతేనాకుచాలు 


6) 


అంతేనాకుచాలు తమ్మలపాకు తొడిమె పదివేలు నేనేదింక కోరేదిక 
లేదు కొందరివోలే కొసరే దాన్నిగాదు అందరివోలే అడిగేదాన్ని కాదు! 
ముక్కుకు ముక్కెర లేక ముక్కు చిన్నబోయినాది 

ముగ్గురు తమ్ముళ్ళనమ్మి ముక్కకు ముక్కెర తేరా 1 అంతే॥ 

కాళ్ళకు కడియాలు లేక కాళ్ళూ చిన్నాబోయినాయి 

కాడి ఎద్దులమ్ముకొని కాళ్ళకు కడియాలు తేరా | అంతే! 


ఆకాశవాణిలో పాట - ప్రారంభం గా 


పట్టెమంచెం పరుపూ లేక మనుసు చిన్నబోయినాది 
పంటభూములమ్ముకొని పట్టెమంచం పరుపూ తేరా 11 అంతే! 
కరుణ రసం 


2) కొడుకా మానందిరెడ్డి యీయిలలో బత్తెము తీరెను రాజామానందిరెడ్డి 
వచ్చేపొయ్యే దావలోనా దాదినిమ్మ చెట్టుకింద 
ఎండాకొచ్చీ నిలబడితే ఏటుకే తెగనరికెరన్నా |॥కొడుకా॥! 


ఇలాంటి ఎన్నో గేయాలలో నవరసాలు హృద్యంగా చిత్రించబడ్డాయి. 
జానపద గేయాలలో అదేవిధంగా వాటి బాణీలు కూడా తొలి ఆధారాలే, 
సంగీతం సమకూర్చడానికి - అని కూడా చెప్పవచ్చు. 

అంటే - సంగీతం, సాహిత్యం, రాగం, తాళం, రసం - అన్నీ వున్నాయి. 
జానపదంలో ఎప్పుడు మనసు కదిలితే అప్పుడు, ఎప్పుడు హృదయం స్పందిస్తే 
అపుడు, ఎక్కడ ఏ అనుభవం ఎదురైతే అప్పుడు, ఎవరేది అనుకుంటే అది, 
యిలా వారి వారి భావాలు, అనుభవాలూ, ఆధారంగా ఆశువుగా 
అవతరించినవి, కనుక “జానపదగేయాలు - ఎవరు వ్రాశారు” అన్నదొక్కటి 
మినహాయిస్తే - సులువుగా అర్థమయ్యే, హాయిగా పాడగలిగే గేయమే - 
జానపదగేయం. అన్ని సంగీతాలకూ ఇదే మూలం తొలి గురువు. ఈ జానపద 
గేయాలలో ఒక్కొక్కచోట గ్రాంధికం కూడా కన్పిస్తుంది. 

మద్ది చెట్లను గూర్చి మహిమ శాపము బాపి మహనీయుదైతివే గోవిందా 

వియ్యమందిన వియ్యాలవారికి విడుదులుచూపితిమి 

వివరము తెలియని వియ్యపురాండ్లు విడిదెక్కయనిరీ 

పాశ్చాత్య దేశాలలో పాప్‌ మ్యూజిక్‌ (రాక్‌, బ్లూస్‌, జాజ్‌) - పాటరాయడం 
అంటే (1710 ₹/7గగ09) పాట సాహిత్యం ఒకటే కాదు, సంగీతం కూడ 
రాయడం. సాహిత్యం ఒకరు, సంగీతం వేరొకరు అనేది చాలా అరుదు. 
అంటే జానపద సంగీతంలాగే అని అనుకోవచ్చుగా. కాబట్టి ఆధునిక 
లలితగేయాలకు ఆదిమూలం - జానపదగేయాలే అనిచెప్పవచ్చు. 





లలిత గీతం - లక్షణం. 


లలితసంగీతం లలితం - అంటేనే - తేలికకైనది, మృదువైనది, 
సులభమైనది, హాయి అయినది అని కదా అర్ధం. అంతేగానీ లలితగీతం 
ఫలానా భావం ఉండాలి ఆ గీతంలో అని కాదుగా - అందువల్ల ఆ గీతంలో 
రస పోషణగానీ, భావం గాని ఏదైనా ఉండవచ్చు - అంటే దేశ భక్తిగేయం 
కావచ్చు, వృత్తిగేయం కావొచ్చు, ఉద్యమగీతం లేదా విప్ల్రవగీతం కావొచ్చు. 
దేశభక్తిగీతాలు కావొచ్చు. కార్మిక గేయాలు కావచ్చు. విశ్వమానవ (ప్రేమగీతాలు 
కూడా కావచ్చు. నవరసాలలో ఏదైనా పోషింబడవచ్చు. 


పాశ్చాత్య దేశాలలో నేను ముందు అధ్యాయంలో చెప్పినట్టు పాటకు 
సాహిత్యం సంగీతం ఒకేసారి ఒకరు లేదా ఇద్దరు కలిసి చేస్తారు. ఆ విధంగా 
పాప్‌ గీతాలు, లలిత సంగీతం విదేశాలలో పుట్టింది. రచన సంగీతం ఫలానా 
వారు చేశారు అని చెప్పగలిగింది లలిత సంగీతం, అది వాద్యాల సహకారంతో 
సంగీతరూపాలను లిరిక్స్‌ అంటే గీతాలకు కూర్చారు. 


లిరిక్‌ అనేది ఒక వాద్యం పేరు. లిరిక్‌ అనే వాద్యం పేరులోంచి పుట్టింది. 
లైర్‌ వాద్యానికి అనువుగా పాటలు కట్టి పాడేవారు. అందుకని ఆ పాటకు 
లిరిక్‌ - లిరిక్‌ అని మాట పుట్టింది. 1/గం నుంచి [౧10156 అంటే గీతం 
నుంచి గీతకారుడు - గీత రచనాకారుడు అనే పదం వచ్చింది. అయితే 
భారతదేశంలో 171015 - అంటే - గీతరచన చేసినవారు. దానికి బాణీ 


లలిత గీతం - లక్షణం ఫ్ర 


కూర్చినవారిని సంగీతరచన చేసినవారు లేదా సంగీతకారులు అన్నారు. అయితే 
పాశ్యాత్య దేశాలలో - 1710 అంటే మాట బాణీ రెండు కలిపి వ్యవహరిస్తారు. 


లలితగీతం- అంటే నిర్వచనం 

పదంలోనే వుంది - “లలిత” అంటే లాలిత్యంతో కూడుకున్నది- 
మృదువైంది- అని, అసలు ఈపదం అంటే లలిత అనే పదం కూడా 
పలుకుతున్నప్పుడు హాయిగా ఉంటుంది. దీర్టాలు, ద్విత్వాక్షరాలు హలంతాలు 
ఏమీ లేవు. అలాగే లలిత గీతం కూడా హాయిగొలిపేదిగా ఉండాలి. 


కొన్ని దశాబ్దాలుగా వేలకొద్దీ పాటలను - నాటక గీతాలు, ప్రయివేటు 
రికార్డులు, సినిమాపాటల రికార్డులను సేకరించి ఒక పెద్ద గీతాలయమై 
ఆకట్టుకున్న ఆ నాద నిధిని కూలంకషంగా అధ్యయనం చేసిన ప్రసిద్ధి పొందిన 
శ్రీ వి. ఎ. కె. రంగారావుగారితో నేను ప్రస్తావించినప్పుడు - 

“లలిత సంగీతానికి నిర్వచనం? అంటూ...” సాధారణంగా రేడియోలో 
వచ్చే పాటల్ని మనం లలితగీతాలనుకుంటాం. సినిమాలో వచ్చే వాటిని 
అలా అనుకోవడం లేదు కానీ లలిత గీతాలు సినిమాలోనూ ఉంటాయి. 
నాటకాల్లోనూ ఉండొచ్చు. కళావర్‌ రింగ్‌ అనే ఆవిడ అసలు పేరు సందే 
లక్ష్మీనర్సమ్మ. ప్రయివేటు రికార్డు యిచ్చింది. “ప్రమీలార్జునీయం” అనే ఒక 
సినిమాలో నటించింది. 

1930లో ప్రయివేటు రికార్డు ఇచ్చింది. 


“రాతిరి నాటకమైనది మొదలుగ రాదు గదా నిదుర” అనేది 
మాండ్‌రాగంలో అత్యద్భుతంగా తానే రాసుకుని పాడింది. అది లలితగీతమే. 
అదే సూర్యకుమారి “పహాడీ”లో పాడిన “చిన్నదోయీ హృదయనావ, 
స్వప్పజగత్తులో ఛాయావీణ” ఇవన్నీ భావగీతాలు. లలితంగా ట్యూన్‌ చేస్తి 
లలితంగా పాడారు గనుక - ఇవన్నీ లలితగీతాల కిందకే వస్తాయి. నన్నడిగితే 
త్యాగరాజకృతి అన్నీకావు. “ఎంతముద్దో ఎంతసాగసో” అని “బిందుమాలిని” 
రాగంలో బాలమురళీకృష్ణగారు, జి.యన్‌. బాలసుబ్రహ్మణ్యంగారు పాడ్డం 


10 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 
విన్నాను. అది లలిత సంగీతమే అనిపిస్తుంది. వారు పాడ్డం ఆ పాట ఏ 
“తోడి రాగంలోనో కేదార గౌళి లోనో, “ఆనందభైరవి లోనో పాడితే నాకలా 
అనిపించకపోవచ్చు. 

లలిత సంగీతం అంటే ఇది - అని చెప్పగలిగిన అనుభవజ్ఞులు, 
సంగీతకారులు, విద్వాంసులు గాయనీ గాయకులను చాలమందితో 
సంభాషించడం, చర్చించడం జరిగింది. 

చలనచిత్ర గేయాలు, ఇతర గేయాలపై కొన్ని దశాబ్దాలుగా రచనలు 
చేస్తున్న శ్రీ వి.ఎ.కె. రంగారావు అభిప్రాయం ప్రకారం లలితగీతాలు మొదట 
కవితలుగా పుట్టి తరవాత పాడుకోవడానికి వీలుగా బాణీలు కట్టుకుని 
లలితగేయాలు అయ్యాయి. లలితగీతం లేదా గేయం - సాహిత్యంలో మాత్రా 
ఛందస్సు మాత్రమే కాదు, సంగీతలయకు కూడా అనువుగా ఉందాలి. 

శ్రీ సి. నారాయణారెడ్డి గారి “నాగార్జునసాగరం” గేయకావ్వానికి పీఠిక 
రాస్తూ శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు - 

“గేయములందు కాల లయమగు మాత్రానియమం మాత్రమే కాక 
నాదలయమైన స్వరనియమం కూడా ఆవశ్యకమే”. 

నాద నియమం రాగం, కాల నియమాలు తాళం. ఈ రెండింటిలో 
లయించి పనిచేయుట పాట. ఆవర్తములు తుది, మొదళ్ళను, వానినడుమ 
ఉండవలసిన విరుపులను తాళమునందు యతిప్రాసలు నికరంగా 
చూపెడుతుంది. కాబట్టి ఆయా చోట్ల తగిన భావాలను చూపెడుతుంది. 
వానిని తెలుగు భాషను రచించుట అసాధ్యం. కనుకనే కవులు గేయరచనా 
నిర్భందమును కొంచెము కొంచెముగా సడలించుకొనే నడచారు. 


భక్తిగేయాలు, పదములు, జానపదగేయాలు, భావగీతాలు, దేశభక్తిగేయాలు, 


నపదగెయాలు, భావగీతాలు, దేశభక్తిగీతాలు, భక్తిగీతాలు, 


లలిత గీతం - లక్షణం క్షే 


సులభతైలి, లలితమైన పదాలు, పాడుకోవడానికి అనువైన మాత్రా 
ఛందస్సూ, భావచిత్రం స్ఫురింపజేసే సెది, పల్లవి చరణాలు, భావప్రకటన - 
లలితగీతంలోని సాహిత్య లక్షణంగా చెప్పవచ్చు. అయితే అది పాడి అది 
(శోత మనుసును తాకిన తీరే లలితగీతం - లలిత సంగీతం అవుతుంది. 
అప్పుడే అది లలిత గేయంగా ప్రసిద్ధి పొందుతుంది. 

కర్నాటక శాస్రీయసంగీత త్రిమూర్తులలో ఆద్యుడైన వాగ్గేయకారుడు 
త్యాగరాజు కీర్తనలు, సాహిత్య ఉచ్చారణ పరంగా చూస్తే సులభ శైలే. వాటి 
అర్జాలు సముద్రమంతగంభీరమైనవి, లోతైనవి కూడా ఉన్నాయి. ఆ సంగీతం 
అమోఘం, అనంతం, ఇంకా పూర్తిగా లభ్యం కాని అమృత భాండం. 
ఆయారాగాల స్వరాల గమనాలను ఆకళింపుచేసుకుని కంఠంలో పలికించడం 
అంత సులభ సాధ్యంకాదు. ఆ విషయాన్ని గ్రహించిన శిష్యులు వారితో - 
మొర పెట్టుకున్నారు. దానికి స్పందించిన త్యాగరాజు దివ్యనామ సంకీర్తనలు 
గానం చేశారు. 


ఈ సంకీర్తనల గానంలో సంగీత విద్వత్తు ప్రదర్శన మరింత ఎక్కువగా 
అవసరంలేదు. హాయిగా పాడుకోవచ్చు. భక్తి రసపూరితం - భగవన్నామ 
సంకీర్తనం. అదే విధంగా అన్నమాచార్య సంకీర్తనలు కర్నాటక శాస్త్రరీత్యా 
స్వరవరచడం జరిగినా కొన్ని లలిత సంగీత రీతిలో పాడుకుంటున్నారు. 
1939లో “మల్లిక్‌” గారు. (ఆకాశవాణిలో మల్లికమామయ్య) (కందుల 
మల్లికార్డునరావు) మొదటిసారిగా “అదివో అల్లదిగో శ్రీహరి వాసము” అన్న 
య. కీర్తన తిరుపతిలో పాడడం జరిగింది. (3,4 నిమిషాల వ్యవధిలో) 
అలాగే “బ్రహ్మకడిగినపాదము బ్రహ్మముతాననే పాదము”, “బ్రహ్మమొక్కటే 
పర(బ్రహ సస తందనానా” అనే కీర్తనలు పాదారు. ఈవిధంగా 
అలితసంగీతంగా య. భక్తిగీతాలు చాలా ఉన్నాయి. అన్నమాచార్య 
కీర్తనలు, శాష్త్రీయసంగీతంగా స్వర పరచి పాడుతున్నవి చాలా ఉన్నాయి. 


('ప్రసిద శాస్తీయసంగీత విద్వాంసులు నేదునూరి కృష్ణమూర్తి చాలా కీర్తనలకు 


ళా %టో 
౯ 


నోటేషన్‌) చేశారు. ఎందరో విద్వాంసులు పాడుతున్నారు. 


శ్షే2 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 

భక్త రామదాసు - కీర్తనలు ఒకసారి పరిశీలిస్తే - కొన్ని తప్పించి 
సంగీత పాండిత్యం కొంచెం ఉన్నా పాడుకోగలిగినవే. డా॥ మంగళంపల్లి 
బాలమురళీకృష్ణగారు రామదాసు కీర్తనలు లలితంగా పాడినవి భక్తి గీతాలుగా 
ప్రసార, ప్రచారాలను పొంది ఎందరో పాడుకుంటున్నారు. కొన్ని మాత్రం 
శాస్త్రీయ కర్నాటక సంగీతంగా పదిలపరచబడ్డాయి. 


డా॥ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి కొన్ని లలిత గేయాలు లలిత 
సంగీతానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. “కనిపించునా గతము” లాంటి 
గేయాలు భావ స్ఫూర్తితో గానం చేసినవి ఎన్నో ఎన్నెన్నో. 

అన్నమాచార్య కీర్తనలు స్వరపరచి, గానంచేసి ప్రచారం చేసినవారు 
దా॥ శోభారాజు మొదలైనవారు. 

జగద్విఖ్యాత సంగీత విద్వాంసురాలు శ్రీమతి ఎమ్‌. ఎస్‌. సుబ్బలక్ష్మిగారు 
- శుభపంతు వరాళి రాగంలో “ఎన్నగాను రామ భజనకన్న మిక్కిలున్నదా” 
అన్న రామదాసు కీర్తనలను పాడి - యల్‌.పి. రికార్డు చేశారు. చాలా 
ప్రచారం పొందింది. 


నేను విన్నవించుకునేదేమిటంటే - భావం ఏదైనా, సాహిత్యం 
సామాన్యునికి అర్ధం అయ్యేదిగా ఉన్నప్పుడు - ఆ గీతాన్ని ఎలా పాడుతున్నాము 
అనే దానిమీద, అంటే దాని సంగీత రచన మీద ఆధారపడి అది లలితమా, 
కాదా అన్నది నిర్ణయించుకోవచ్చు. అది పాడిన తరవాత అది శాప్రీయమా, 
లలితమా అనేది అనుకోవాలి. 


గనుక లైట్‌ మ్యూజిక్‌ లేదా లలిత సంగీతం అనేది ఎక్కువగా ఉత్తరార్థ్ధం 
అంటే సంగీతం మీదే ఆధారపడుతుంది. సాహిత్యం, లలితం అనేది 
"ఉండనే ఉంది - అయితే ఆయా రచనా కాలాన్ని బట్టి ఆభాష ఆ ప్రాంతంలో 
ఆ కాలంలో సులభ౪ైలి లేదా లలితం. గనుక - లలితమైన సంగీతంలో 
పాడిన గీతాన్నీ లలితగేయం, లలిత సంగీతంగా నిర్ధారించాలి. అందరికీ 
చేరువ అవాలి. చేరువ వలనే చలన చిత్రం సంగీతం బహుళ జనాదరణ 
పొందుతోంది. 


లలిత గీతం - లక్షణం 13 


చలనచిత్రకథలోని భావరసాలననుసరించే సంగీత చెయ్యడం విధిగా 
కావాలి గనుక - సినిమాపాటలు సామాన్య జనాన్ని ఆకట్టుకోవడం సహజంగా 
జరుగుతుంది. అలాగే దేశభక్తిగీతాలు (మేమగీతాలు, ఉద్యమగీతాలు, 
ప్రచారగీతాలు ఇవన్నీ లలితసంగీతాన్ని - ఆశ్రయించి ఆదరణ పొందాయి. 

లలితగీతాలలో సాహిత్యం మృదులంగా ఉన్నా కఠినమైన శాస్ర్తీయ 
సంగీత ధోరణిలో స్వరపరిస్తే అది లలిత సంగీతం కాదు. 

సాహిత్యంలో భాష గురించి అది సులభతైలి అవునా కాదా అన్నది 
ఆయా దేశకాల పరిస్థితులను బట్టి ఎలా ఉంటుందో, స్వరరచనకూడా 
రసాస్వాదన ననుసరించి మారుతూ వుంటుంది. కొన్ని భావాలు కష్టమైనవిగా 
కొన్ని సులభమైనవిగా అన్పిస్తాయి. స్వరకర్త ఆయాగీతాలను స్వరపరచినప్పటి 
(శోతల రసానుభూతి మీద ఆధారపడి ఉంటుంది. ఆ కాలపు శ్రోతల అభిరుచి 
మీద ఆధారపడివుంటుంది. 


ఉదాహరణకు- 

“ఆకసమున చిరుమబ్బుల చాటున 

అడగి దాగుమూతలాడె వేలే” 

డా మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు గానం చేశారు. 

శాస్త్రీయ సంగీతం తెలిసిన వారికి అందులోని శాస్త్రం తెలుస్తుంది. 
తెలియని వారికి చక్కటి లలిత గీతంగా వినిపిస్తుంది. 

“మనసొనే ఓ రాధా మరల వేణు వూద” 

ఇది ఓలేటి వెంకటేశ్వర్లు గానం చేశారు. ఆకాశవాణిలో శ్రీరంగం 
గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, ముసునూరి వెంకటరమణమూర్తి, 
వి.బి. కనకదుర్గ, జగన్నాథాచారి, గోవిందాచారి మొదలైనవారు ఎన్నో లలిత. 
గేయాలను గానం చేసి శోతలను అలరించారు. 

సాహిత్యం గానీ సంగీతం గానీ రెండూ సరళంగా ఉంటేనే - లలిత 
సంగీతం. ఏ సంగీతమైనా - గళం ఒక్కటే కాదుగా వాద్యాలు ఉంటేనే 


కేశ సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


రక్తికడుతుంది. లలిత సంగీతంలో కూడా అంతే. వాద్యసంగీత రచన కూడా 

సాహిత్యాన్ననుసరించి భావ చిత్రాన్ని ఆవిష్కరింపజేసేదిగా ఉండాలి. 

లలితసంగీతానికి కావలిసినవి నాలుగు ముఖ్యమైన లక్షణాలు 

1 పలకడానికి, పాదడదానికి, అర్ధం చేసుకోవడానికి అనువైన మాటలు 

2. ఆమాటల అర్ధాలు, భావాలు సాహిత్య సృష్టికర్త ఉద్దేశ్యము సరిగ్గా స్ఫురింప 
జేయగలిగే బాణీ - గీత రచన సంగీత రచనతో మరింతగా ఆనందింప 
చేసేదిగా ఉండాలి. 


3. సాహిత్య, సంగీత సృష్టిని అర్ధం చేసుకుని ఆయాభావాలను పలికించగల 
శృతి, లయ, పక్వం గలిగిన గళం లేదా గళాలు. 


4. భావచిత్ర ఆవిష్కరణకు సంగీత గాయకుడు లేదా గాయనికి తోడుగా 
భావచిత్ర సౌందర్యాన్ని ఇనుమడింప జేసే మితమైన, ఉచితమైన 
వాద్యసంగీతం. 
నిర్దిష్టమైన రాగతాళాలలో విడుదల లేనంతగా బంధీ కాకుండా, 

ఒకటికంటే కూడా ఎక్కువ బాణీలను కూర్చుకొన వీలైంది. వేర్వేరు తాళ 

గతులలో సంగీతకారుల సామరాన్ని బట్టి, సంగీతం సమకూర్చవీలైనది. 
ఇదే లలిత గీతం - లలిత సంగీతం. 
ఈ లక్షణాలను బట్టి మనం నిర్వచనం ఇలా అనుకోవచ్చు. 
శాస్త్రీయమైన నిర్దిష్టమైన రాగతాళములలో బంధీకాక, లలితమైన 
పదములతో కావలసిన భావం ప్రకటించుచు, ఏదైన ఒక రసానుభూతికి 
లోనుచేయు ప్రభావం కలది. ఒకటికంటె ఎక్కువ బాణీలను కూర్చుకోడానికి 
వీలైంది. వేర్వేరు రీతులలో గాత్రమును వాయిద్యములును ఉచితరీతిని 

సమ్మేళనపరచి, గీతభావచిత్రమును శ్రోతలో ఆవిష్కరింజేసి కవి, స్వరకర్త ఏ 

రసానుభూతి పొందారో అదే రసానుభూతిని శ్రోతలో కలుగజేయగలిగినది. 





లలితం - శాస్త్రీయం 
ఈ కింది గీతాన్ని ఓసారి పరిశీలిస్తే- 


ప॥। నామససువంటిది నీమనసైతే 
నా నోము ఫలమీడేరురా 


అ.పష।॥॥ వేమారు చెరకు పండే పండినట్లు 
వేడుక లినుమడించుర- ఓరివరద 


చర।। ఊరకుందగలేక, గోరనేమివ్రాసిన 
నీరూపుగా తోచురా ఏరా 
కనుమూసి మేల్మాంచినంతనే నీవు 
నా చేరువ నున్నట్టుండురా 
ఈ రీతి నామోహమన్నది నీకే తెలుసు 
ఎవరితో విన్నవింతురా ఓరివరద ॥॥నా మనసు! 
మేడ ఎక్కుచు తిరిగి, నీడ చూచిన నీవు 
కూడ వచ్చినంట్లుండురా 
(శ్రుతి కూడి యునిచికొని పాడినంతనె నీ 
నా తోడ పాడినట్లుందురా 
ఆడినమాటకు ధ్వనినీవు ప్రతిమాట 
లాడినయట్లుండురా 


16 "సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


ఈడులేని నాదువలపు ఇది నీకె తెలుసు 

నెవరితో విన్నవింతురా ఓరివరద నా మనసు॥। 

ఈరచన “సారంగపాణి పదము”. చెన్నపురిలో (ఇవ్పటి చెన్నై-ముందటి 
మద్రాస్‌) 1867 వ సం॥లో అచ్చయినది. 

ఈ రచన గేయం అనవచ్చు, అనాలి. 


గేయము అంటే పాడటానికివీలైనది. గాతుం యోగ్యమ్‌ గేయమ్‌- 
అన్నదానికి అర్ధం అదేగా - అంటే పాడుకోవదానికి అంటే - ఆ రచనకు ఒక 
బాణీని కుదుర్చుకోవడానికి పాడటానికి - అనుకూలమైనది అని అర్ధం. బాణీ. 
కుదుర్చుకోవడం అంటే స్వరజ్ఞానం సంగీత రచన చేయడం మాత్రమే కాదు. 
అది తానంతటది ఒక లయకు బద్ధం కాగలడం ప్రధానం. లయ తెలియని 
వారు అరుదు కదా - ఎవరి శృతి వారికి ఉంటుంది కదా - ఆ శృతిలో ఆ 
లయలో పాడుకోవడమే - బాణీ కట్టినట్లే కదా - అంటే సంగీత రచన 
చేసినట్లే కదా!” “గాతుం యోగ్యమ్‌ గేయం” అన్నాం కనక అలాంటి రచన 
గేయం-శృతి, లయ వుండి ఒక బాణీలో పాడతగినది గనుక- లలితగేయం 
- అని అనగలమా! అనగలం! ఎందుచేత? ఎలాగ? 


లలితం - అంటే లాలిత్యం గలది - ఎందులో ఈ లాలిత్యం - సాహిత్యం 
లోనా? సంగీతం లోనా? సాహిత్యంలోనూ సంగీతంలోనూ కూడా ఉందాలి. 
ఇదే పెద్దలు చెప్పిన నిర్వచనం. 
పైన ఉదహరించిన పదంలో ఏమైనా అర్ధంగాని పదాలు ఉంటే - అవి 
ఆ కాలపు వాడుక భాషలోనివి. ఓసారి పరిశీలిస్తే ప్రసిద్ధ లలితగేయకారుల 
గేయాలలో ' కూడా సామాన్యులకు లేదా పామరులకు కష్టం అనిపించే 
పదాలు ఉంటాయి. 
గనుక ముందు ఉదహరించిన రచన లలితగీతం - బెనా!. కాదా! 
సులభంగా శ్రోతకు అర్ధమైతే అదే లలితం - అంటే రచయిత ఏ భావాన్ని 
వ్యక్తం చేశారో-- ఆ భావాన్ని (గగ్రహించగలిగితే - అదికూడా సులభంగా 


లలితం - శాస్త్రీయం క్ష 
గ్రహించగలిగితే - అది లలితం. అంటే భాష - వాడిన పదాలు - లలితంగా 
ఉండాలి అనే కదా! అదే..... 

ఇంగ్లీషులో లైట్‌- అంటే లలితం. 

పై రచనలోని సాహిత్యాన్ని చూద్దాం - ఏమాటా కఠినంగా లేదు. 
అర్ధం చేసుకోవడానికి కఠినంగా లేదు, అనడానికి కఠినంగా లేదు, శైలి 
గురించి చెప్పాలంటే ఆనాటి - అంటే ఆ గేయం రాసిన నాటి సామాన్య భాష 
అదే అనుకోవచ్చు. భావాన్ని సులభశైలిలో మనోహరంగా మనుసుకు వెంటనే 
హత్తుకునేలాగా - పాడుకోవడానికి, పాడడానికి వీలుగా ఉంది. 


మరొకసారి ఈ రచనలోని భావ చిత్రాన్ని పరిశీలిద్దాం. 


గోరనేమి వ్రాసిన, నీరూపుగా తోచురా 

ఏరా కనుమూసి మేల్కాంచినంతనే - నీవునా 
చేరువ నున్నంట్లురా 

మేడ ఎక్కుచు తిరిగి, నీడచూచిన నీవు 

కూడ వచ్చి నట్లుండురా - శ్రుతి 

కూడి యునిచికొని పాడినంతనే నీవునా 
తోడ పాడినట్టుండురా - 


ఆడిన మాటకు ధ్వని నీవు ప్రతిమాట 

లాడిన యట్లుండురా - ఓరి వరద 

నేనేంచేసినా అది నాతోపాటు నువ్వూ అదే పనిచేసినట్లు నాకు తోస్తోంది. 
అని భావం. కనుమూసినా నీరూపే కనపడుతుంది. నిద్రలేవగానే నా చేరువనే 
నీవున్నట్లు కనపడుతుంది. 

నడిచినా, పాడినా, మాట్లాడినా వెంబట నడిచినట్లు, తోదడపాడినట్లు 
ప్రతిమాట మాట్లాడినట్లుంది. 


ఇదీ భావచి[త్రం. 


18 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 
ఎంకిపాట 

“నా ఎనక ఎవ్వరో నడిచినట్టుంటుంది” 

ఈ ఎంకిపాట లలితగీతంగా ప్రచారం పొందినప్పుడు అక్షరాలా అదే 
భావంతో వ్రాయబడిన, సారంగపాణిపదం లలితగీతం ఎందుకు కాదు! 
అవుతుంది. 


అది లలితగీతమే - ఈ గేయం - మొదటిసారి చదవగానే ఈ రచయిత్రికి 
ఎంకిపాట వెంటనే స్ఫురించింది. 

ఇంకో రచననను పరిశీలిద్దాం.... 

ఇది క్షేత్రయ్య పదం - నమ్మశక్యం కావడం లేదు అయినా నిజం. 

కోడి కూసెనయ్యయ్యో! నాగుండె ర్సుల్లు రుల్లుమనెనయ్యయ్యో 

చెబుతా! నా సామివద్దచేరి మాటాడేటంతలో 

చెలువుని ఎదురేగి చెలిగించి తోడి తెచ్చి 

గళముపైని గంధమలది కస్తూరి నామముదిద్ది 

కలువల రేనితో కలహము ముగియించి 

చలువ చప్పరములో మేము సరసమాదేటంతలో 

(మొక్క వేడుకుని ఎంతో మోహమున ముద్దుబెట్టి 

బురుసురుమాలు జుట్టి వింతగాసొమ్మలుబెట్టి 

సరసునిమోవిజూచి సారె సారెకు ముద్దుబెట్టి 

మొక్కి వేడుకుని ఎంతో మోహమున ముద్దుబెట్టి 

అక్కరో సిగ్గింతలేక ఆవేళ నీవి వదలించి 

మక్కువ మీద మదన మందిరాయునిల్లు చేర్చి 

చక్కన మువ్వ గోపాలసామి కలిసేటంతలో- 

ఇలాంటి పల్లవితోనే మరోగేయం 


కోడికూత పెదతాందిరా మావా..... 
నా గుండి రుల్లుమంటూంది రా మామా 


ను! 


లలితం - శాస్త్రీయం క్ట 19 


ఈ రెండింటి పల్లవి ఒకటే -ా పల్లవిలోని పదాలు ఒకటే. పల్లవిలోని 
భావం ఒకటే. 

కోడికఖూత పెడతాంది - అని ఒకరంటే - కోడికూసె నయ్యయ్యో- 

అయ్యయ్యో - అనేది అతిసులభమైన వ్యవహారిక శైలి పదం- అలాగే 
కూత పెడతాంది - పాడడానికి రెండూ యోగ్యాలే. 

రెండింటిలోనూ - పొందు- గురించిన భావాలే. రెండింటిలోనూ - 
అలంకారాల గురించిన ప్రస్తావనే. సమయం మించిపోయిందన్న భావనే 
' కాకుంటే _మువ్వగోపాలుని రహస్యంగా కలవడం అని క్షేత్రయ్య పదంలో 
_ఉంది - రెండవది - అది ఓ జానపద శైలిలో రాసిన గేయం. 

క్షేత్రయ్య పదంలో - కృష్ణుని పరంగా చెబుతూ మువ్వగోపాలుని 
అలంకరించే లోగా కోడికూసినయ్యమో అని - అలంకారాలు చెదిరి ఏమయ్యా 
మామా కోడి పెడతాందిరా - అని జానపద గేయంలో ఉంది - చాలా దగ్గిర 
పోలిక. భావచిత్రసారూప్యం - ఎంతోజఉంది 

ముందు ఉదహరించిన సారంగపాణిపదం “సారంగపాణి పదములు” 
(గ్రంథంలోనిది. ప్రాచీన (గగ్రంథావళిలో పదమూడవ సంపుటంగా “* సారంగపాణి 
పదములు ప్రచురిస్తున్నట్లు- “ప్రకాశ విజ్ఞప్తొలో రాశారు. 

ఇందులో 'శ్రీమండపాక పార్వతీశ్వర - శాస్త్రిగారి సమీక్ష భూమికగా 
ప్రచురించార్జు. శాస్త్రిగారి ఈ రచన ఈ (గ్రంథంలో చేర్చకముందే శ్రీ, తెలికచెర్ల 
వేంకటరత్నంగారి సంపాదకత్వంలో వెలువడిన- “ప్రతిభా పత్రికలో 
ప్రచురితమైనదని కూడా ప్రకాశ విజ్ఞప్తిలో ఉంది. 

పార్వతీశ్వరశాస్తిగారి ఈరచన లలిత గీతాల పుట్టుకలోనికి ఆలోచనలను 
రేకెత్తిస్తుంది వారి మాటలు. 

“మా నాయనమ్మగారు (శ్రీమండపాక పార్వతిశాస్తిగారి నాయనమ్మ) 
కొన్ని చక్కని పాటలు పాడేవారు. ఆవిడకు సంగీతం రాకపోయినా గొప్ప 
గాయకుల ఇంటి ఆడపడచు కావడంచేత, ఆవిడ (శ్రావ్యమైన కంఠంతో . 
భక్తిరసమైన పాటలు పాడుతూ ఉందేవారు. 


20 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


ఆవిడ పాడుతూ ఉంటే పాటలలో నాకు ఎక్కువగా మనసుకు ఆనందం 
కలిగిస్తూ ఉండే పాట యేదంటే.... 

కర్రవూనుకుని తిరుగక మునుపే 

కంఠధ్వని తగ్గిపోవక మునుపే 

అఅ్జుముందరికి వంగక మునుపే 

అంగము, తల, వణుకుకెత్తక మునుపే 

హరినామస్మరణ 'సేయకవుంటే 

అవతల గతి ఏమీ.... 

అప్పుకాపులు ఎవియక మునుపే 

అన్నమొకరు తినిపించక మునుపే 

దొప్పలోన చైగడుగక మునుపే 

ధోవతి బరువై తోచక మునుపే 

హరినామస్మరణ సేయకవుంటే 

అవతల గతియేమీ.... 

ఈ చనకు భావచిత్రం చేసుకుంటే - చిత్రం - సజీవంగా కనబడుతుంది. 
అన్నమొకరు తినిపించకముందే- ధోవతి బరువైతోచక ముందే- బరువు 
అనలేదు- బరువైతోచక ముందు- వృద్ధాప్యం కళ్ళకు కట్టినట్టుంది. 

దొప్పులోన........ ఇంతకంటే తెలుగులో సులభంగా అర్ధమయ్యే మాట 
ఈ అర్ధానికి లేదేమో అని అనిపిస్తుంది. 

మాత్ర ఛందస్సు గురించి ఆలోచిస్తే ఈ రచన దానికీ సరిగ్గానే ఉంది 
- లలిత గీతం యొక్క ప్రధాన లక్షణం, గేయంగా వుండటం. గేయమంటే 
పద్యాల మాదిరి గణాలతో గాక మాత్రాగణనాదులతో నడిచేది. గేయం 
ద్విపదలా రెండేసి పంక్తులకు యతి లేక ప్రాసయతితో సాగిపోతుంది. 4, 6, 
10, 12, ఇలా సమసంఖ్యలోనే ఉంటుంది. ప్రతిపంక్తిలో ఒకే విధమైన 
మాత్రా ఛందస్సు పాటింపబడుతుంది. 


లలితం - శాస్త్రీయం ల! 

ముందు ఉదహరించిన సారంగపాణి పదం - మరోసారి మరో లలితగీత 
లక్షణాన్ని నిరూపిస్తుంది. సందేహం లేదు. 

పాటకు పల్లవి ప్రాణం - అన్నారు 

పల్లవి - చరణాలు ఉండాలి - అదే పాట 

అనుపల్లవి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. మరి సారంగపాణి పదం - 

“నా మనసు వంటిది నీ మనసైతే 

నా నోము ఫలమీదెరురా” 

ఎంత లలితమైన పల్లవి! 

అనుపల్లవి- కొన్ని గీతాలకు ఉండకపోయినా వాటిని తప్పక లలిత 
గీతాలు అనవచ్చు. ఎందుకంటే - పల్లవి ప్రాణం - అది ఉంటే చాలు. 
ఆవిధంగా అంటే పల్లవి చరణాలతో ఎన్నో గేయాలు ఉన్నాయి. పల్లవిని 
అందుకున్నప్పుడల్లా - ఆ పాట ప్రాణం - ధ్వనిస్తుంది. పాట మొత్తం 
అయ్యేవరకు ఆ ప్రాణాన్ని సృశిస్తూనే ఉంటుంది. తంబుర శృతి చేసి మీటితే 
జీవం విన్సించక పోతే - అది సరియైన శృతిచేయడం ఎలా కాదో ఆ జీవం 
అలాగే పాటకు పల్లవి. అందుకే తంబురా శృతికి జీవం అనేమాట సంగీత 
సరస్వతులు అన్నట్లే కవి పాటకు పల్లవి ప్రాణం అన్నాడు. పల్లవి ఉంటేనే 
లలితగితం బావుంటుంది. పల్లవి మాటిమాటికి అందుకోవడానికి చరణం 
కావాలి. అనుపల్లవి ఒకసారితో సరి.. 

అందుచేత - పల్లవి చరణాలు - లలిత గీతాల - - లక్షణం- 


ఈ లక్షణం పైన ఉదహరించిన సారంగపాణి పదంలో ఖచ్చితంగా 
కనిపిస్తుంది. ఈ పదం 1867లో ప్రచురితమైంది. 

లలితగీతం పాడుకోవడం మాత్రం కాదు. పాడటం జరుగుతుంది. శ్రోత 
విని ఆనందించి ఉంటే గాయకుడికి ఆనందం. పాట పాడటం విని 
ఆనందించటానికే కదా - అంటే - లలిత గీతం అనేది - విన సొంపుగా 
ఉండాలి. 


లై సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


మరి - సారంగపాణిపదం - క్షేతయ్యపదం లేదా పైన ఉదహరించిన 
వారి నాయనమ్మగారు పాడగా విన్నప్పుడు మనుసుకు ఆనందం కలిగింది. 
లలిత గీతాలు కావు అని ఎలా అనగలం? లలిత గీతాలే. 

మధురభక్తి పారవశ్యంతో చిందులవేస్తూ నాట్యం చేస్తూ పాడే క్షేత్రయ్య 
పదాలు అంటే భావగీతం- అది లలిత గీతం కాదా! బెను లలిత గీతమే. 


తెలుగులో లలిత సంగీతం పుట్టుక 


ఏ దేశమైనా ఆదేశ చరిత్రను బట్టి వివిధ రంగాలపైన ప్రభావం 
చూపుతుంది. అలాగే మన భారతదేశం కూడా 13వ శతాబ్దంలో మహనీయుల 
ప్రవేశంవలన మనదేశ జనజీవనం, భాష, సంస్కృతి, సంగీతం, సాహిత్యం 
వీటి అన్నింటిమీద ఎంతో ప్రభావాన్ని చూపాయి. భారతీయ సంగీత శైలిలో 
పెద్దమార్చ్పును తెచ్చాయి. దక్షిణ భారత ఉత్తర భారత సంగీతం అంటూ రెండు 
శాఖలుగా దేనికదే స్వతంత్రంగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. 

అన్నమయ్య, పురుందరదాసు, త్యాగయ్య, భద్రాచల రామదాసు మొదలైన 
మహానుభావుల పద్ధతిని అదే కర్నాటక శైలిని పరిపుష్టం చేసి, సుసంపన్నం 
చేశారు. అన్నమయ్య పద కవిత్వంతోనూ, కర్నాటక సంగీత పితామహుడుగా 
పురందరదాసు, దక్షిణదేశ సంగీతాన్ని సంపన్నం చేశారు. రాగానికి ఒక 
నిర్ధిష్టమైన రూపాన్ని ఇచ్చి వేలకీర్తనలను సద్దురు త్యాగరాజస్వామి అందించారు. 

ద్రాక్షపాకంగా వీరి సంగీతం కీర్తిగాంచింది. కదళీ, నారికేళపాకల 
సదృ్భశంగా శ్రీ శ్యామశాస్త్రి, ముత్తుసామి దీక్షితర్‌ కర్నాటక సంగీతాన్ని మరింతగా 
వ్వాప్తి చేశారు. ఆదే కాలంలో ఉత్తరభారతంలో అమీర్‌ ఖుస్రూ, బీర్‌బల్‌ లాంటి 
ఉత్తర భారత సంగీత విద్వాంసులు హిందూస్తానీ సంగీత అభివృద్ధికి కృషిచేశారు, 
చిరస్థాయిగా నిలిచిపోరరు. రెండు విడివిడి శాఖలుగా ఉన్నప్పటికీ, ఒకరి 
సంప్రదాయ పద్ధతిపై మరొకరి పద్ధతి ప్రభావం చూపింది. 

కర్నాటక పద్దతిలో మేళకర్తలున్నట్టే, హిందూస్థానీ పద్ధతిలో థాట్లు 
ఉన్నాయి- అందులో 'ఖమాచ్‌ ఒకటి - త్యాగరాజస్వామి ఖమాస్‌-రాగంలో 


లలితం - శాస్త్రీయం 23 


సీత్రాపతే నా మనసున - అనే కీర్తన రచించారు. శ్యామశాస్త్రి ద్విజావంతి 
రాగంలో- అఖిలాండేశ్వరి - అనే కృతి రచించారు. అలాగే బృందావనసారంగ్‌ 
- రాగంలో - శ్రీరంగపుర విహార - అనే కీర్తన రచించబడింది. పండితలోకానికి 
పరిమితమైనవి కావటం చేత చాలాకాలం వరకు జనసామాన్యం వరకు రాలేదు. 

భజన బృందాలలో పాదే ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి - లాంటి 
భద్రాచల రామదాసు కీర్తనలు, లేదా సంగీత సభలలో పాడే శాస్త్రీయ సంగీత 
వాగ్గేయకారుల కీర్తనలు, కృతులు పండిత లేదా సమాజంలో కొంచెం ఉన్నత 
స్దాయి వర్షాలకు సంబంధించిన - సంగీతసమాజాలు, సమూహాలు లాంటివారు 
గానం చేస్తున్న తరుణంలో గ్రామీణ ప్రజానీకానికి, (శమ జీవులకు, 'దేశి 
కళా ప్రక్రియలైన - వీధినాటకం, యక్షగానం మొదలైనవి ప్రధానమైన వినోద 
ప్రదర్శన సాధనాలుగా ఉందేవి. 

ఈ తరుణంలో ఆంధ్రదేశంలో రంగస్థల నాటకరంగం, ప్రర్శనలకు 
శ్రీకారం చుట్టబడింది. 1880లో దార్వాడ నాటక సమాజాల వారు ఆంధ్రదేశం 
అంతటా వారి హిందీ నాటకాలతో విజయయాత్ర చేసి ఆంధ్రప్రజలలో నాటకం 
పట్ల ఉత్సాహాన్ని కలిగించారు. 

చమత్మార రత్నావళి అనే (కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌) అనే ఆంగ్రనాటకం 
యొక్క అనువాద నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. అలాగే కొండుబట్ల 
సుబ్రహ్మణ్య శాస్త్రి గారి హరిశ్చంద్ర, (ద్రౌపదీ వస్తాపహరణం, నాదెళ్ళ 
పురుషోత్తమ కవి రచించిన రామదాసు, హరిశ్చంద్ర (ఒకే నాటకాన్ని ఒకరికంటే 
ఎక్కువ మంది రచనలు చేశారు), చిలకమర్తి లక్ష్మీనరసింహగారి కీచకవధ, 
గయోపాఖ్యానం, శ్రీరామ జననం మొదలైన వచన నాటకాలు రచించడం, 
ప్రదర్శించడం జరిగింది. చిలకమర్తి వారి గయోపాఖ్యానం ప్రధమంగా 
వచన నాటకంగా రచింపబడి ప్రదర్శింపబడి తరవాత పద్యాలు చేర్చబడి 
పద్యనాటకంగా కూడా ్రదర్శింపబడింది. 

రాను రాను వచన, పద్య, గేయ పూరితమై 


వా 
ఎక్మెవైంది. ఇరుగు, పొరుగు రాష్ట్రాల రంగస్థల గేయనాటికల ప్రదర్శనలు 


లశ సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


ఆంధ్ర రచయితలను, ప్రజలను అత్యంతంగా ప్రభావితం చేశాయి. నాటకానికి 
సంగీతానికి సంబంధం ఉంది అనేది ఒప్పుకోవడం జరిగింది. మహారాష్ట్రనుంచి 
వచ్చి దార్వాడ నాటక సమాజం, కర్నాటక నుండి వచ్చిన గుబ్చి వీరన్న కంపెనీ 
వారి ప్రదర్శనలు మన తెలుగు నాటకరంగాన్ని సంగీతఫరంగా అత్యంత 
ప్రభావితం చేశాయి. నాటకానికి సంగీతానికి సంబంధం ఉంది అనేది 
ఒప్పుకోవడం జరిగింది. 


1860 సం॥లో "*మధుకర మంజరీయం”- అనే నాటకాన్ని శ్రీ కోరాడ 
రామచంద్రశాస్తిగారు వ్రాశారు. ఇదే ప్రథమ ఆంధ్రనాటకం.' ఆ తరువాత 
ఎన్నోనాటకాలు వచ్చాయి తెలుగులో. ఆంగ్ల నాటక ప్రభావం చేత కొన్ని 
నూతన ప్రక్రియలతో కూడా నాటకాలు రచించారు. 

1875లో “సీజరు చరిత్ర” అనే పేరుతో పద్య నాటకం రాశారు. ఇది 
షేక్సిపియర్‌ రాసిన- 'జూలియస్‌ సీజర్‌ అనే ఆంగ్రనాటకానికి అనువాదం. 
సీజరు చరిత్రను 1880లో నందక రాజ్యము అనే పద్యనాటకాన్ని రచించారు 
శ్రీ వావిలాల వాసుదేవశాస్తిగారు. మొదటి పద్యనాటక రచయితగా 
కీర్తిగాంచారు. తెలుగులో “నందక రాజ్యం”- మొదటి పద్యనాటకం మాత్రమే 
కాక, తొలిసాంఘిక తెలుగు రూపకం కూడా ఇదే. ఈ విధంగా నాటకాలలో 
పద్యాలు వచ్చాయి. కానీ ఈ పద్యనాటకం ప్రదర్శింపబడిన దాఖలాలు లేవు. 
ఆ తరువాత పద్యాలతోపాటు గేయాలు చేర్చుకుని గేయ నాటకాలు రచించడం 
జరిగింది. 


19వ శతాబ్దపు ఉత్తరభాగంలో దార్వాడ నాటక సమాజము వారు 
నాటకములు ప్రదర్శించేవారు అన్నది ముందే ప్రస్తావించడం జరిగింది. పద్య 
గానం వలన ప్రదర్శనకు జనం ఆకర్షితులయ్యేవారు. మహారాష్ట్రకు చెందిన 
దార్వాడ నాటక కంపెనీ వారు రాజమండ్రిలో 1880 ఒక తాటియాకుల 
పాకలో కందుకూరి వీరేశలింగం పంతులుగారు తాము రచించిన వ్యవహార 
ధర్మభోది చమత్మార రత్నావళి వంటి నాటకాలు ప్రదర్శింపజేశారు. ఈ 
ప్రదర్శనలతో ఆధునిక నాటకరంగ ఆవిష్కరణ జరిగినదని నాటక రంగచరిత్ర 


లలితం - శాస్త్రీయం లెగ్‌. 


ద్వారా తెలుస్తున్నది. వీరేశలింగంపంతులుగారి నాటక ప్రదర్శనకు ముందు 
ప్రార్ధనాగీతములు కూడా ఉండేవట. 


కేశవరావ్‌ తరువాత బర్రోదేకర్‌ సంస్థ నాట్యానందమండలి కూడా 
1885లో హైదరాబాద్‌లో ప్రదర్శనలు ఇచ్చింది. 


హైదారాబాద్‌ షాలిబండాలోని స్థానిక రంగస్థలనటుల శ్యామ్‌గాన్యాల్‌కల్‌ 
ఆధ్వర్యంలో 1894 శకుంతల, 1896 లో సౌభద్రనాటకాలును ప్రదర్శించారు. 
1894 నుంచి 1918 వరకు హైదరాబాద్‌ మరాఠీ నాటకరంగంలో - 
న్యాల్‌కల్‌ యుగంగా పిలుస్తారు. 


హైదారాబాద్‌లో - 1905 -1906 ప్రాంతంలో - ధర్మవరం 
రామకృష్ణమాచార్యుల సోదరుల - గోపాలాచార్యులు 1900 కంటే ముందు, 
హైదరాబాద్‌ చేరుకున్నారు. 


1900 కంటే ముందే హైదరాబాద్‌ చేరుకున్నారు. 1905-1906 ఆయన 
ఆ కృష్ణవిలాసినీ సభ అన్న నాటక సమాజాన్ని న్థాపించి జయప్రదంగా 
నిర్వహించారు. వీరి ఆహ్వానం మేరకు-ధర్మవరం రామకృష్ణమాచార్యులు 19005 
మే నెలలో ప్రప్రథమంగా హైదరాబాద్‌ వచ్చి తమ సరసవినోదినీ సభ పక్షాన 
ప్రదర్శన లిచ్చారు. ఆ ప్రదర్శనల తరువాత పేరుబడిన నటుడు, ధర్మవర 
కృష్ణమాచార్యులవారి మేనల్లుడు అయిన బళ్ళారి రాఘవ కూడా పాల్గొన్నారు. 


మరాఠీ, తెలుగు భాషలలో నాటక ప్రదర్శనలు బాగా జనాదరణ 
పొందాయి. మరారీ నాటకాల సంగీత “మట్లు” తెలుగు నాటకాన్ని 
ఆకర్షించాయి. | 

మహారాష్ట్రనుంచి వచ్చిన మరారీరంగం- ప్రముఖసంస్థ య్‌ కిర్లోస్మర్‌ 
సంగీత్‌ మండలి - 1893 -1912 మధ్యకాలంలో మూడుమార్లు హైదరాబాద్‌! 
వచ్చి ప్రదర్శననిచ్చింది చంద్రోదయ కాంగ్లీకర్‌ నాట్యమండలి హిందూస్తానీ, 
పార్చీ, మరారీ బాణీలు చెందిన - “మట్లు” తెలుగు నాటకం రంగంలో 
కూడా ప్రవేశించాయి. అలాగే ధార్వాడా కంపెనీ పూనా శాంగ్లీ కంపెనీ వచ్చి 
వీరన్న కంపెనీ వారి ప్రదర్శలలనుంచి రంగభూమి, అంటే రంగస్టలపరంగా 


26 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


కూడా అనేకమైన నవీన ప్రదర్శనా పద్ధతలు తెలుగు నాటక రంగాన్ని కూడా 
అలంకరించాయి. అయితే ఈ నాటక కంపెనీల ప్రదర్శన ప్రభావం 
సంగీతపరంగా మొదటగా చెప్పుకోదగినంతంగా - ధర్మవరం కృష్ణమాచార్యుల 
వారి నాటకాలపై ముద్ర వేసుకుంది. 1887లో వీరు రచించి ప్రదర్శించిన 
నాటకం - చిత్రనళీయంలో బేహాగ్‌, హిందూస్థానీ కాపీ వంటి రాగాలలో 
పాటలున్నాయట. 

ఎంత భ్రాంతికలిగె - అన్న బేహాన్‌ రాగంలోని పాట నలుడు పాత్రధారి 
- పాడే చాలదె సంతోషము అన్న కాపీ రాగ బాణిలోని పాట కొత్త వంతెన 
జనం మెచ్చుకున్నది. “1884 - 86 మధ్య బందరులో నేషనల్‌ థియేట్రికల్‌ 
సొసైటీ (౫౭40121 [6201021 3001600 వారికోసం - నాదేళ్ల పురుషోత్తను 
కవి - 32 నాటకాలు రచించారు. ఈ నాటకాలన్నింటిలోనూ ధార్వాడ కంపెనీ 
వారు బందరు వచ్చి ఆడిన నాటకాల ప్రభావంతోనూ, హైదరాబాద్‌లో చెప్పే 
మహారాష్ట్ర హరిదాసుల కథలలోని టప్పాలు, కీర్తనల ప్రభావంతోనే సంగీతం 
సమకూర్చబడింది ఆ ప్రభావంతోనే ఎన్ని పాటలు, పదాలు సాకారం చేసి 
సమర్పించారు. హార్మోనియం, తబలా సహకారంతో గానం చేసేవారు. ఆ 
విధంగా తెలుగు రంగస్థల నాటక ప్రదర్శనంలో జనరంజకంగా సంగీతం - 
అంటే పాటలు మొదలయ్యాయి. 


అంటే సంపూర్ణంగా శాపస్రీయంకాకుండా శాస్ర్తీయ రాగాల ఆధారంగా 
మట్లు, బాణీలు అనుకరించుకోవడం, మలచుకుని సంగీతాన్ని కూర్చడం 
పాడడం జరిగింది. మహార్శాష్టగాయకుడు బాలగంధర్వ మొదలైన వారు పాడిన 
పాటలు నాటకాలలో - ఆ భావాలలో తెలుగుకవులు రాయడం మొదలుపెట్టారు. 
రంగస్థల నటులలో కపిలవాయి రామనాధశాస్త్రి, పారుపల్లి సత్యనారాయణ 
సి.యస్‌. ఆర్‌ ఆంజనేయులు, కె. రఘురామయ్య వారి పద్యాలతో, పాటలతో 
అలా ప్రజలను ఉర్రూతలూగించారు. జనాదరణకోసం - శ్రీ ధర్మవరం 
కృష్ణమాచార్యులు, బాపట్ల కాంతయ్యగారు, అల్లం చంద్రశేఖర కవి (1917) 
ఎన్నో నాటకాలలో మట్లును కూర్చారు. ఇటువంటి వాటిని - (సావి[త్రినాటకం) 


లలితం - శాస్త్రీయం 27 
సంగీత సావిథత్రి అని పిలిచేవారు. నాటకంలో గేయాలు బాగా ప్రజాదరణను 
పొంది, బహుళప్రచారానికి నోచుకున్నాయి. 

“వోవుచున్నాడే నా విభుని జీవములగొని, పో బాలపొమ్మికన్‌, తగునా 
ఇది జనకా, పోయెనయ్యో విభుడు నను బాసి, వంటి ఎన్నో పాటలు ఊరూరా 
ప్రజల నోట మార్చోగేవి పండిత, పామర రంజకం అయ్యాయి. 

ఇలా ఎన్నో నాటకాలలో ప్రజారంజకమైన సుభోదకమైన, సాహిత్యంతో 
ఆకర్షణీయమైన, జనముల మనుస్సునుంచి నోటిపై కదలాడుతూ ప్రసిద్ధి 
పొంది గేయాలు వచ్చాయి. మరి వీటినే లలిత గేయాలు అనవచ్చు. రంగస్థల 
నాటకాలలోని పాటలే ప్రదర్శనే తొలి లలిత సంగీతం అనవచ్చు. గేయంలో 
విషయం ఏదైనా రసికతను కల్లించిన గేయాలు ఆకర్షిణీయమైన మాండ్‌, 
బెహాగ్‌ మొదలైన రాగాలలో బాణీలు - ఆధునిక లలిత సంగీతానికి తొలిమెట్లు 
ఈ మట్లే (మట్టు): 
పౌరాణిక నాటకాలు, రంగస్థల ప్రదర్శన గావించే ముందు ప్రార్ధనాగీతం 

“పరబ్రహ్మ పరమేశ్వర 

పురుషోత్తమ సదానంద” 

పరంజ్యోతి పతితపావన అనే ప్రార్ధనా గీతం మరారీ మట్టుపైన ఆధారంగా 
నంగీత రచన జరిగిందే ఈ పాట ప్రదర్శనకు తప్పని సరిగా ఉంటుంది. డ్‌ని 
రచయిత చందాల కేశవదాసు శ్రీకృష్ణతులాభారం నాటకంలోని “భలే మంచి 
చౌకబేరము” అంటూ నారద పాత్ర, “మీర జాలగలడా” అంటూ సత్యభామ 
పాత్ర గానం చేసింది వారి రచనే. 

శ్రీ కృష్ణతులాభారంలోని పాటల రచన కీశవదాసుది * మీరజాగలడా 
నా యానతి వ్రత విధాన మహిమన్‌ సత్యాపతి” అన్న గీతం ఆధునిక లలిత 
సంగీతానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈనాటకం 1893 లో రాయబడింది. 
ఈ గేయం స్థానం నరసింహారావుగారు ప్రదర్శించేటప్పుడు రాసుకుని పాడినట్లు 


వారే రాసుకున్నారు. 


28 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


1897లో వేద వేంకటరాయశాస్త్రి గారి - ప్రతాప రుద్రాయంలోని - 
“ఢిల్లీ సుల్తాన్‌ పట్టుక పోతాన్‌” గేయం చాల ప్రచారాన్ని పొందింది. అదే 
నాటకంలో జానపద భావాలతో కూర్చిన పాటలున్నాయి. రుంరూటి రాగంలో 
మిశ్ర చాపుతాళంలో వచ్చెచెలియా యంచలు లియు మాసరంబుకే అనే 


బుతుగానం- 


యొల్లి నాతో గద్దె ఎక్కుత్రుంటదీ అనే “పేరి గాని పాట, గంగమ్మ తల్లికి 
చెంగల్వపూదండ అనే పడవ సరంగుల పాట మొదలైన గేయాలు సర్వజన 
రంజకమై, నాటక (ప్రదర్శన వన్నె తేవడమే కాక మరువరానివిగా 
నిలిచిపోయాయి కూడా. 

ధర్మవరం కృష్ణమాచార్యులు కోలాచలం శ్రీనివాస్‌రావు గారల 
నాటకాలలోని గేయములు నాటక ప్రదర్శనను ఒక మహోన్నత శిఖరాలకు 
తీసుకుని వెళ్ళాయి అని చెప్పాలి. 

రంగస్థల నాటకప్రదర్శనమున -పాదబడిన పాటలే - తొలి లలిత 
గేయములు, తొలి లలిత సంగీతం. అదే లలిత సంగీతము యొక్క నాంది. 
ధర్మవరం రామకృష్ణమాచార్యులు, గోపాలాచార్యులు, చ(క్రావదానుల 
మాణిక్యశర్మగారు, అయినావరపు సోమేశ్వరరావుగారు, కొప్పనరపు 
సుబ్బారావుగారు మొదలైనవారు తమ నాటకాలలో 25, 80 పాటలకు తక్కువ 
కాకుండా చేరుస్తూ వచ్చారు. వీరందరికంటె కూడా మైలవరం, వారి నాటకాలకు 
సంగీత గురువైన పాపట్ల కాంతయ్యగారి పాటలు, సావిత్రి ద్రాపదిమాన 
సంరక్షణము, కృష్ణతులాభారం నాటకాలకు రాసిన పాటలు బహుజన రంజకమై 
ప్రసిద్ధి చెందాయి. . 
1) పోయెనయ్యె విభుడు నను బాసి 
2) తగునా ఇది జనకా 
3) భలే మంచి చౌకబేరము ఇది సమయము మించినన్‌ 


గనుక రంగస్థలనాటకాలలోని పాటలు- మొదటి లలితగీతాలు, లలిత 
సంగీతంగా అన్న నా (రచయిత్రి) ప్రతిపాదనను లలిత సంగీత చక్రవర్తియెన 


లలితం - శాస్త్రీయం 29- 
శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు పాటల పాలిటి కదిలే (గగ్రంథధాలయంగా 
వనిద్ధికెక్కిన శ్రీ వి. ఎ. కె. రంగారావుగారు నమర్భ్చించారు. 
రంగన్ఫలనాటకాలలోని పాటలను గురించి మాట్లాడుతూ 
శ్రీ వి.ఎ. కె. రంగారావు గారు ఉదాహరణలు ఇచ్చారు. 

కళావర్‌ రింగ్‌ (సందెలక్ష్మీనర్సమ్మ) అనే నటి 1930 ఒక ప్రయివేట్‌ 
రికార్డ్‌ యిచ్చారు.. 

“రాతిరి నాటకమాడిన దాదిగరాదుగా గదా నిదుర” లలిత గీతా 
సాహిత్యానికి మచ్చుతునకలాంటిదని చెప్పాలి. ఆమె రాసి, మాండ్‌ రాగంలో 
అత్యద్భుతంగా పాడారట. 


రజనీకాంతరావు గారితో - రచయిత్రి సంభాషణ వి.ఎ.కె రంగారావు 
గారితో రచయిత్రి ఇంటర్వ్యూ-సంభాషణ (01-04-2001) లలో మాటలివి. 


వద్దే గొల్లెత వదలుకులే 

న్స్‌ ముద్దు ముద్దు మాటలకు మొక్కామయా 
యారెయాలె యాలె గొల్లెత 

శ్రీవెంకటగిరి చెలువుండనే 

చాలున్‌ చాలునింక 

చాలు నీ రచనలు 

పోలవు బొంకులు పోవయ్యా 1 వద్దే! 


లలితంగా బాణీలు కట్టుకొని పాడినవి లలిత సంగీతం అనుకుంటే 
త్యాగరాయ కృతులు కొన్ని లలితంగానూ పాడవచ్చు. కాకపోతే నిర్దిష్టమైన 
రాగం, తాళం, స్వరరచన ఉండి తీరాలి. వేరే భాషా పెట్టదం జరగదు గనుక 
- అది లలిత సంగీతం కాదు. కానీ ఇందులో కొన్ని ప్రత్యేకతలున్నాయి. 

అన్నమాచార్యకీర్తనలు శాస్త్రీయ కర్నాటక సంగీతంలో స్వరపరచబడి 
మహా విద్వాంసురాలు శ్రీమతి యం.యస్‌. సుబ్బలక్ష్మి రేవతి రాగంలో నానాటికి 
(బతుకు నాటకము చాలా మంది విని ఆనందించారు. 


380 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 

వద్దే గొల్లెతవదలకువే - నీ ముద్దు ముద్దుమాటలకు మొక్కేమయా - 
కుమారి వింజమూరి లక్ష్మిగారు, శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు యుగళ 
గీతంగా పాడారు. ఎంతో మనోహరంగా, భావయుక్తంగా గానం చేశారు. 
వీరు పాడడానికేనన్నట్లుగా అంత అందంగానూ - సంగీత రచన చేసినది 
ఎవరు? శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు వారిని మాట్లాడిస్తే పాడతారు. 
అప్పటికప్పుడే కొత్త బాణీలు పుట్టుకొస్తూ ఉంటాయి. లలిత సంగీతంలో 
చేర్చదగినవి జానపద గేయాలు, భావగీతాలు దేశభక్తిగీతాలు, భక్తిగీతాలు 
రేడియోలో పాడినా, నాటకాల్లో పాడినా సినిమాల్లో పాడినా లలితగీతాలు 
- లలిత సంగీతంలోనే వస్తాయి. ఎందుకంటే అవి సాహిత్య పరంగానూ, 
సంగీతపరంగానూ లలిత మాధుర్యమే గనుక. 


కేవలం లలిత గీతం మొదటిది ఏదీ అంటే 500 సంవత్సరాల కిందటి 
అన్నమాచార్య కీర్తనలు కూడా చెప్పుకోవచ్చు. 





శ్రీ బాలాంతరపు రజనీకాంతరావు గారితో రచయిత్రి 





లలిత సంగీతంలో సంగీతం 


లలితగీతము ఎంతప్రశంసనీయమైనదైనా ఎంతటి మధురమైనదైనా అది 
(శోతలకు చేరేది పాడి వినిపిస్తేనా కదా! అందువల్ల లలితగీతము 
లలితసంగీతంగా అలంకరించుకోనంతవరకు జనాదరణ లభించడం కష్టం. 
ఆ సంగీతం, గీతానికి బెన్నత్యాన్ని కలిగించి బహుళ జనాదరణ పొందుతుంది. 


ఉచితమైన బాణీని సంగీతకారుడు కూర్చగలిగితే ఆ గేయం నాలుగు 
కాలాలపాటు శ్రోతల మనస్సులలో నిలుస్తుంది. ఎంత బాగా గీత రచన 
చేసినా అందుకు తగిన సంగీతం అమరకపోతే ఆ గీతం ప్రజాదరణ పొందదు 
సరికదా మరుగున పడిపోయే ప్రమాదం ఉంటుంది. బహుళంగా వ్యాప్తి 
పొంది, ప్రతినోటా వినిపించే లలితగేయాలు ప్రసిద్ధి పొందడానికి సమకూర్చిన 
సంగీతమే కారణం గేయంలోనే విషయం, కవి లేదా గీతరచయిత గేయంలో 
ఏ వస్తువు అంటే విషయం, దేశభక్తి, సందేశము, ప్రేయసీ ప్రియుల భావములు, 
మానవసంబంధాలు, మానవ జీవితంలోని సుఖదుఃఖాలు, వివిధ రంగాలు 
విశిష్ట వ్యక్తుల వ్యక్తిత్వం, సూర్యచంద్రులు, నక్ష్మత్రాలు ప్రకృతి. ఆవస్తువు 
ఏమిటి, దాని భావం ఏమిటి అన్నది అర్థంచేసికోవటం చాలా అవసరం. 
అంటే ఆ వస్తువు పంచభూతాలైనా కావచ్చు నేల, నింగి ,గాలి నీరు, అగ్ని 
కావచ్చు, ప్రకృతి కావచ్చు. 

చెట్టు, పుట్ట, గుట్ట సూర్యుడు, చంద్రుడు, వెన్నెల, నక్షత్రాలు, ఎండ, 
వాన చలి, వివిధ బుతువులు వసంతం, గ్రీష్మం, హేమంతం, శశిరం - 


త౭ సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


మొదలైన బుతువులు కావచ్చు. గీతానికి సంగీత రచన గీత భావాన్ని 
వినిపించడం మాత్రమేగాక, ఆ భావ సౌందర్యాన్ని ఎలుగెత్తి చూపి ఇనుమడింప 
జేయగలగాలి. అప్పుడే అది చక్కని లలిత సంగీతం. సరియైన లలిత సంగీతం 
అవుతుంది. అందువల్ల - గేయం యొక్క వస్తువును అర్ధం చేసుకోవడం - 
సంగీత రచనకు ముందు చాలా అవసరం - అదే ప్రారంభం- లలిత 
సంగీతంలో పాత్రవహించిన అందరికంటే సంగీతకారునిది మొత్తంమీద అది 
సమిష్టి కృషి అయినా తొలి బాధ్యత. సింహభాగం సంగీతకారునిదే. ఆ తరువాత 
గాయకులు, వాద్య సంగీతం. 

జగద్విఖ్యాత సంగీత విద్వాంసులు, మధుర గాయకుల డా॥ మంగళంపల్లి 
బాలమురళీకృష్ణగారు - రచయిత్రి వారితో సంభాషించినపడు (2002 -అక్టోబరు) 

“నే ఏదైనా ఒకపాట ట్యూన్‌ చేయాలనుకుంటే ఫలానారాగంలో చేద్దాం 
అని ఎప్పుడూ అనుకోను. ఆ పాట చూసి చూసి చూసే ఆకవిని నేనే అయిపోతే 
కొంతసేపటికి - అప్పుడో ట్యూన్‌ వస్తుంది అందుచేత సంగీతం అమర్చేటపుడు 
ఈ రాగంలో చేద్దాం. ఈ సంగతి ఇక్కడ పెడదాం- ఇక్కడ పైకి వెళదాం. 
కిందికి వద్దాం అని అనకుకోకూడదు. అనుకుంటే అది నప్పదు. కవిత్వంలోనే 
ఒక సంగీతం ఉంది” అని సెలవిచ్చారు. 

లలిత సంగీతం- శ్రోతలు వినడానికి తయారయ్యే స్థితిని చేరుకోవడానికి 
వివిధ సామాగ్రి వివిధ పాత్రల సక్రమ నిర్వహణ జరగాలి. 

వివిధ "పాత్రలు, గీతరచయిత, సంగీత రచయిత, గాయని లేదా 
గాయకుడు, సంగీత వాద్య కళాకారులు, వివిధ సామాగ్రి (పరికరాలు, 
వస్తువులు). 
1. గీతం (రచన) 
2. సంగీతం ( బాణీ) 


38. సంగీత వాద్యాలు. 


లలిత సంగీతంలో సంగీతం తతి 
లలిత గీతం యొక్క వస్తువు వైవిధ్యం అనంతమైంది. హృదయ నావ 

కావొచ్చు., ఎడారి కోయిల కావచ్చు. పల్లెపడుచు కావచ్చు పసిపాపకావొచ్చు. 

పుడమి అందాలు కావచ్చు పుణ్యక్షేత్రాలుకావచ్చు, ప్రేమానురాగాలు కావచ్చు. 
సులభంగా చెప్పాలంటే - సంగీత బద్ధం చేయడానికి ముందు - లలిత 

గీతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. కొన్ని ప్రశ్నలు వేసికుని వాటి సమాధానాలను 

రాబట్టుకోవాలి. 

1. ఏమిటి? దేశభక్తి వేదాంతం, సందేశం, ప్రకృతి, ఓ క్షేత్రం, ఓకట్టడం, 
ఓ ప్రేమ, నిరాశ. గేయం యొక్క వస్తువు ఏమిటి? 

2. ఎక్కడ? నది ఒడ్డున , వాకిలి ముంగిట దైవారాధనా? విహారయాత్రలో? 
అడవిలో? సభలో,..? ఇలా ఎన్నో 

3. ఎప్పుడు? ఉదయం, సాయంకాలం, రాత్రి ప్రయాణంలో, వెన్నెల రాత్రి 


4. ఎవరు భక్తుడు? ప్రేయసి, బృందం, యుగళగీతమా? శ్రామికులా? 
5. ఏవిధంగా దీనిలో నవరసాలలో ఏ రసం, ఏ గీతంలో ఉంది అనేది 
పరీక్షించాలి. శృంగారం, కరుణ, భయం, వీరం, హాస్యం మొదలైనవి. 


సంగీత దర్శకుడికి కావలసినవి 

విషయ (గ్రహణశక్తి, దాని భావచిత్రం, తన సంగీతంలో సమకూర్చడానికి 
ఎంతో తోడ్పడుతుంది. ప్రధమంగా ఈ (గగ్రహింపే కోవాలి, సంగీత 
రచనాకారుడికి. 

కావలసిన ప్రతిభావిశేషాలు గనుక సంగీత దర్శకునికి ఉంటే పాట రక్తి 
కడుతుంది. 

లలిత గీతాన్ని కవి భావనను క్షుణ్ణంగా గ్రహించి భావచిత్రాన్ని 
రాగతాళములలోకి అనువదించుకోగలగాలి. భావచిత్రం వేయగలడం 
దైవదత్తమైన సృజనశక్తి ఆ గేయాన్ని రాగ తాళాదులూ రూపుదిద్దడానికి 
సంగీత పరిజ్ఞానం కలిగి ఉండాలి. 


తడ సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 

భావ చిత్రం దర్శన శక్తి సంగీతపరిజ్ఞానం - ఈ రెండూ ముఖ్యంగా 
సంగీత దర్శకునికి ఉండితీరాలి. 

అయితే ఒకే గీతానికి - రకరకాల భావ చిత్రాలు స్ఫురించవచ్చు. 
ఉదాహరణకు 

నిజంగానే నిఖిలలోకం 

నిండు హర్షం వహిస్తుందా 

శ్రీత్రీగారి గేయం. ఈ గేయానికి ఒక స్వరరచనాకారుడు, ఆవేశంతో 
సంఘాన్ని లోకాన్ని ప్రశ్నిస్తున్న ఒక యువకుడి భావ చిత్రం వేస్తే, మరో 
స్వరకర్త ఒక వృద్ధుడు - ఇకయింతేనేమో, మార్పు రాదేమో అని నిరాశతో 
వాపోతున్న వృద్ధుని భావ చిత్రం వేయవచ్చు. 

సంగీతం - ఒక శక్తి, మైకం, ప్రభావం 

లలిత సంగీతానికి సాహిత్యానికంటే శ్రోతలను ఆకర్షించేది- స్వరరచన 
(సంగీత రచన). 

పేలవమైన సాహిత్యం కూడా - సంగీత రచన వలన నిలుస్తుంది. అదే 
సంగీతాన్నికున్న శక్తి. అందుకే రాళ్ళను కూడా కరిగిస్తుంది అని అన్నారు. 
పాటకు కూర్చినటువంటి “బాణీ ఆకర్షణీయంగా ఉంటే శ్రోతలని ఆకర్షిస్తుంది. 

“ట్యూన్‌ అనేది అంతటి శక్తి గలది. అందుకే కేవలం వాద్యాలతో ఒక 
ట్యూన్‌ రాసి వాయించినా అది ప్రశంసలను అందుకుంటుంది. 

గిటార్‌ లాంటి వాద్యకారులు ఎన్నో చలనచిత్ర గీతాలు కేవలం వాద్యాలతో 
ఎన్నో రికార్డులు ఇచ్చి చాలా ప్రచారంలోకి వచ్చాయి. చిట్టిబాబు, గాయత్రి 
గార్ల వంటి కొందరు వాద్య సంగీత విద్వాంసులు (నాదస్వరం, వయోలిన్‌ 
వేణువు మొదలైన - విద్వాంసలు కూడా) ఈ కోవలోని వారే... 

బహు జనాదరణ పొందిన- లలితగీతాలను కచేరీలలో వాయించదడము 
ప్రేక్షకులు ఎంతో ఆనందాన్ని అనుభవించడం యీనాటికి కూడా జరుగుతోంది. 
గేయ సాహిత్యం అనకుండానే విన్పిస్తుంది. భావచిత్రంలోని రసం గోచరిస్తుంది. 


లలిత సంగీతంలో సంగీతం ఏ5 


ఆ గేయ సాహిత్యం తెలుగు కానీ, తమిళంకాని కన్నడం కానీ, హిందీకానీ, 
- వాద్యసంగీతంగా మాత్రమే ఆ ట్యూన్‌ విన్నప్పుడు భాషాభేదం లేకుండా 
శోతల్ని తల పంకించేలా చేస్తుంది ఆ బాణీ గొప్పతనమది. 

సంగీతానికి రచనకు ఉన్న అపారమైన శక్తి వలననే - ప్రజలను అమితంగా 
ఆకర్షించిన ఆనందింపచేసిన, సినిమా సంగీత బాణీలలో భక్తి, దేశభక్తి, 
ప్రబోధ, ప్రచారగీతాలు పాడడం మొదలైంది. అంతేగాదు ఆ సంగీత బాణీకి 
అనువుగా రచనలు చేయడం కూడా మొదలైంది. అందుకే లలిత సంగీతంలో 
సంగీతం ఆత్మ వంటిది. వినే వారి మనసులను మొదట స్పృశించేది సంగీతమే. 
హృదయాన్ని కదిలించేది సంగీతమే. శరీరాన్ని అప్రయత్నంగా కదలించేదీ 
ఆ “ట్యూన్‌” అనేదే. జనసామాన్యులు ఏకాంతంగా పాడుకుని తమ పాటలోని 
ఆనందాన్నీ తామే అనుభవిస్తూ పాడుకునే వాళ్ల దగ్గర్నుంచీ వేలకొద్దీ రసికులు 
తమ ఎదుట చూస్తూ వింటూన్న గానామృతాన్ని ఆస్వాదన చేస్తున్న వారి 
వరకూ అత్యంతంగా, సూదంటురాయిలా తన్మయుత్వపు సరిహద్దులకు లాకుని 
పోగల శక్తి (మూలంగా) సంగీత రచనదే- అందుకే - మనం ఎదురుగా 
గానీ, రేడియోలో గానీ పాట వింటున్నప్పుడు ఆ గాయనిగానీ, గాయకుడు 
గానీ ఫలానా పాట పాడితే బావుండు అని ముందే - అనుకుని, ఆశపడి 
ఎదరుచూస్తూ ఉంటాం- దీని కళాకారుని కంఠ, మాధుర్యం, పాడిన వైనం- 
కారణాలు కావచ్చు. కానీ - అంతకంటే ముందు మన మనసులను దోచి, 
మనస్సు మూలల్లో పదిల పరచబడినది - ఆ పాటవరుసయేకదా - అందులోని 
సరిగమలే - అమరికలే (2020806080 కదా! స్వరూల కూర్చులే కదా! 
ఆసప్త స్వరాలు వివిధ అఆమరికల మాలికలే కదా! ఆ సంగీతమాయేకదా! 
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానం రసంఫణిః అన్నది సంగీతానికే గాసీ సాహిత్యానికి 


న కక్‌ క 


కాదుగా. 


ర 
ర్న 
రూ 
డు 
(/ 
లయఖొ 
బ్రా 
5 
. 
లె 
(0 
గ్‌ 
ల 
డ్డ 
"(1 


(ప్రజలు ఆదరించాననే కదా 


86 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 
స్వరకర్తపాత్ర 

రాజేశ్వర్రావుగారు స్వరరచన చేసి పాడిన ఈ బాణీ చాలామందికి తెలిసిన 
చలనచిత్రం గీతానికి వాడారు. 

జోరుగా హుషారుగా షికారు పోదమా 

హాయి-హాయిగా తీయ తీయగా 

లలిత సంగీతం అంటే బాలసరస్వతి పాడినదే అన్నట్లు, లలితం అనే 
దానికి బుజువుగా దైవ మిచ్చిన వరమేమో ఆమె గళం! అన్నట్లుగా 
ఉంటుందామె గానం. 


లలిత సంగీత తొలిగా ముద్రవేసుకునేలా పాడిన ప్రధమంగా గాయని 
శ్రీమతి బాలసరస్వతీ దేవి ఆమె పాడినపాట - *“ఈ ప్రేమ ఏలకలిగెనునాలో” 
ముందే ప్రస్తావించడం జరిగింది. మరొక ఉదాహరణ. 

నిండుపున్నమి పండువెన్నెలలో 

నినుచేరగ నేనెటులరాగలనో 

బాలమురళీగారి సంగీత సారధ్యం బాలసరస్వతిగారి కంఠం పాడే తీరు 
మాత్రమే కాకుండా ఈ పాటను మిశ్రచాపు తాళంలో - పాడిన తీరు చెప్పుకోతగ్గది. 

“సృష్టిలో తీయనిది స్నేహమెనోయి” 

రచన- ఇంద్రగంటి హనుమశ్చాస్తి దేశ్‌ రాగంలో - పెంద్యాలస్వర రచనతో 
వెలువడినది. తిలకామోద్‌ రాగంలో - సుసర్ల దక్షిణామూర్తి సంగీతంలో - బాల 
సరస్వతి పాడిన మరో చక్కని గేయం - ఆరుద్ర కలంనుంచి వెలువడింది. - 

“చలిగాలి వీచింది 

తెలవారబోతుంది 

ఇకనైన యిలుచేరవా ప్రియా 

ఇకనైన యిలు చేరవా 

కోయిల కూసినా కోరిక పూసినా తెలిసికోలేని వాడ మనిషేనా! 


లలిత సంగీతంలో సంగీతం ప్ర 


మరొక అద్భుతమైన లలిత సంగీత గాయని - ఎ. పి. కోమల. ఇంతవరకు 
ఉదాహరించిన లలితగీతాలు స్వరపరచిన వారందరూ శాస్రీయసంగీత 
పరిజ్ఞానంలో ఆరితేరినవారే. ఇంకొక విషయం మనం గుర్తించవలసింది 
ఉంది. రజని, రాజేశ్వరరావు, బాలమురళీ, వొొుదల్దైన వారు 
సంగీతరచనాకారులూ గాయకులూ కూడా. 


లలిత సంగీతంలో తమకంటూ ప్రత్యేకస్థానాన్ని ఏర్పరచుకోగలిగిన 
బాలమురళీ, ఓలేటి వెంటటేశ్వర్లు, ముసునూరి వెంకటరమణ మూర్తి 
_ జగన్నాధాచార్యులు, పాలగుమ్మి విశ్వనాధం గారి సంగీత సారధ్యంలో 
చిత్తరంజన్‌, కనకవల్లీ నాగేందర్‌, వేదవతిప్రభాకర్‌ మొదలైన వారు పాడిన 
ఎన్నో లలితగీయాలు ప్రాచుర్యం పొందాయి. పాలగుమ్మి విశ్వనాథంవారు' 
మంచి వైణిక విద్వాంసులు, గాయకులు, గేయ రచయిత కూడా. 


“అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ” అన్నవారి గేయం 
అత్యద్భుతం అనిపిస్తుంది నాకు. అతి లలితమైన గీతం, మనసును ద్రవింపజేసి, 
కళ్ళకు నీళ్ళు తెప్పించే సంగీతం, గీతం - కన్నకూతురు వివాహమయ్యాక 
వెళ్లిపోతావేమో - నిన్ను చూడకుంటే నాకు బెంగ అంటూ - బహుశా కన్న 
తండ్రి కూతురు, బంధం పాటగా యింత లలితమైన సాహిత్యం - వ్యవహార 
శైలికి అతి దగ్గరైనది - బహుశా ఇదేనేమో. 


అలాగే శ్రీమతి పి. లీల, ఎపి. కోమల, శ్రీ రంగం గోపాలరత్నం, 
కుమారి వింజమూరి లక్ష్మి వి. బి. కనకదుర్గ- అందరూ ప్రసిద్ధ శాస్తసంగీత 
| విద్వాంసులే. దీనిని బట్టి నిస్సందేహంగా శాస్త్రీయ సంగీతపరిజ్ఞానం - లలిత 
సంగీత రచనాకారుడికి వుంటే మంచి బాణీలు ఉద్భవిస్తాయి. వీరిలో ఒక్క 
పి. లీల తప్ప అందరూ ఆకాశవాణి మద్రాస్‌, విజయవాడ హైదరాబాద్‌ 
కేంద్రాలలోని నిలయ విద్వాంసులే. ముందు ఉదహరించిన పాటలలో ఒకటో 
రెండో తప్పించి అన్ని ఆకాశవాణి ప్రసారం కోసం తయారు చేయబడినవే 
ఆకాశవాణి ద్వారా ప్రసారం చేయబడినవే, చేయబడుతున్నవే. ఒకటో రెండో 
అని అనడం - కొన్ని హెచ్‌.ఎమ్‌.వి. గ్రామ్‌ఫోన్‌ కంపెనీ వారు రికార్డుచేయడం 


తతి సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


జరిగింది. రాబోయే అధ్యాయాలలో ఈ విషయం మళ్ళీ వివరంగా 
ప్రస్తావించబడింది. 

సంగీతరచనాకారులకు శాస్తీయసంగీతం జ్ఞానం కావాలా అన్న 
సందేహానికి తావు లేదు. వుండి తీరాలి. లేకుంటే ఆ సంగీతం తావిలేని పూవే 
(అతీతులు కొందరు వుండవచ్చు). ఒక భవన నిర్మించాలంటే పునాది ఎంత 
అవసరమో స్వరకర్తకు శాప్రీయ సంగీత జ్ఞానం అంత అవసరము. 


శాస్త్రీయ పరిజ్ఞానం ఎందుకు ఉండాలి? 


గీతం - సంగీత బద్ధం చేయడానికి గీతరచనా వస్తువును మొదటి 
గుర్తించాలి అని ఇదివరకే చెప్పబడింది. ఎందుకు గుర్తించాలి. అన్నదానికి 
సమాధానం. దానికి సంగీతం ఎలా కూర్చాలి అనేది నిర్ణయించాలి. వస్తువుకూ 
రాగానిక్తీ సంబంధం ఉంది గనుక. 

వస్తువులేదా విషయం, అందులోని భావం, ఆ భావవ్యక్తీకరణ చేసే 
వ్యక్తి పురుషుడా? స్రీయా? ముగ్గా? ప్రౌఢ? పసిపాపా? (ప్రేయసీ ప్రియులా 
ఈ విషయం కూడా సంగీత రచనకు ఉపక్రమించే ముందు (గ్రహించాలి. 
దాన్ని బట్టి రాగం లేదా రాగచ్చాయలు నిర్ణయించాలి గనుక. 


హిందూస్తానీ రాగాలు బాణీలు గేయ నాటికలలో నుంచి మన లలిత 
సంగీత ప్రాణాలుగా అవతరించడం జరిగింది. ఆ రాగాలనే ముఖ్యంగా ఎందరో 
స్వరకర్తలు ఎక్కువ. వాడడం జరుగుతోంది. 

ముఖ్యంగా మాండ్‌, దేశ్‌, తిలకామోద్‌, మారుబేహాగ్‌, హిందూస్సానీ 
తోడి (సింధుభైరవి) భీంప్లాస్‌, పహాడీ, దుర్గ, మాల్‌ కాన్స్‌ (కర్నాటక సంగీతంలో 
హిందోళ) 

అలాగే కర్నాటక శాస్ర్తీయ పద్ధతిలో నాదనానుక్రియ కల్యాణ వసంతం, 
బిలహరి, శంకరాభరణం, మోహన, శివరంజని శుద్దసావేరి (హిందూస్టానీలో 
దుర్ల) దీనికే ఉదయ రవిచంద్రిక అని పేరు కూడా ఉంది. సారమతి, 
ఆనందభైరవి, షణ్ముఖప్రియ, చారుకేశి, కీరవాణి, మధ్యమావతి రాగాలలో 


లలిత సంగీతంలో సంగీతం 89 
హిందోళ (హిందూస్తానీ మాల్‌ కౌన్‌) నాదనామక్రిమ, మలయమారుతం, 
కేదారగౌళ, అభేరి, కమాచ్‌, కాంభోజి, హేమవతి - మొదలైన రాగాలు 
మామూలుగా స్వరకర్తలు వాడుతారు. 

సప్తస్వరాలలో షద్దమం అంటే 'సి పంచమం- అంటే 'పి స్థిరమైన స్వరాలు 
ర, గ, మ, ధ, ని ప్రతి ఒక్కటి రెండు విధమైన - స్వరస్తానాలు కలిగివుంటాయి. 
చతుశుతిరిషభం, అంతరగాంధారం, చతుశ్రుతిదైవతం, కాకలి నిషాదం - 
వీటిని పెద్ద - ర, పెద్దగ, పెద్ద 'ది పెద్ద “ని అని వ్యవహరిస్తారు కూడా 

రిషభం -రి 

గాంధారం -గ 

ధెవతం -ద 

నిషాదం -ని 

అలాగే రెందవరకంలో రి, గ, ద,ని లను శుద్ధ రిషభం, సాధారణ 
గాంధారం, కైశికనిషాదం అని పేరు చిన్న “56” చిన్నగ చిన్నోధ” చిన్న 'ని” 
అని అంటుంటారు. మద్యమం -శుద్ధమధ్యమం ప్రతి మధ్యమం- అని రెండు 
ఉంటాయి. 

శంకరాభరణం, కాంభోజి మొదలగు వాటిల్లోనూ శుద్ధ మధ్యమ తోడి 
హిందోళం, కల్యాణి, కీరవాణి, షణ్ముఖప్రియ మొదలైనవాటిల్లో ఉన్నది ప్రతి 
మధ్యమం. 

పెద్దస్వరాలు గంభీరంగానూ చిన్నవి కోమలంగానూ ధ్వనిస్తాయి. ఆయా 
గీతాల భావాలను బట్టి ఏ స్వరాలున్న రాగాలు కావాలో చూసికుని స్వర 
పరుస్తారు ఇంకా ఎన్నో ఉన్నాయి. అంతేకాదు ఒకటి,రెండు కలిపి మిశ్రమ 
రాగాలలో కూడా బాణీలు కడతారు. ఒక్కసారి మెరుపుల్లాంటి సంగతులకోసం, 
ప్రత్యేకఅందాలు సంతరించుకోవడానికి అన్య ప్రయోగాలు జరుగుతాయి. ఇవి 
సంగీత రచన సొగసులను ఇనుమడింప జేస్తాయి. ఆ ఒక్క ప్రయోగం కోసం 
కూడా పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. 


40 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


ఒక్కోరాగం ఒక్కో రసాన్ని ఒక జ్ఞానాన్ని ఎలా ధ్వనించగలదో ఒక్క 
స్వరానికి కూడా ఆ స్వభావం వున్నది 

“గాంధార నిషాదాలు కరుణరసాన్నిి మధ్యమ పంచమస్వరాలు 
హాస్యశృంగారరసాన్ని - దైవత భీభత్సరసాన్ని భయానక రసాన్ని ధ్వనిస్తుందని 
సంగీత శాస్త్రాలలో చెప్పబడింది. 

అయితే రాగాన్ని అందులో స్వరాలను అమర్చిన తీరును బట్టి రసోత్పత్తి 
జరుగుతుంది. అది స్వరకర్త ప్రావీణ్యం మీద ఆధారపడి వుంటుంది. స్వర 
సమూహాలను ఏవరుసలో ఏఏ గమకాలతో పేర్చి మలచి అలంకరిస్తే ఒళ్ళు 
పులకరించే గానామృతం చిలుకుతుందో ఆ విధంగా సంగీతాలంకరణ 
భూషితంగా గీతాన్ని సిద్దందంచెయ్యడం - స్వరకర్త బాధ్యత. 

శాస్త్రీయ సంగీత రాగాలలో వున్న ఆరోహణ అవరోహణ క్రమాలు 
గమకాలు. ఆ రాగలక్షణాలు నియమాలు ఖచ్చితంగా పాటించనవసరంలేదు. 
గట్టిగా చెప్పాలంటే మిశ్రమం చేస్తేనే అందం వస్తుంది. శాస్త్రీయ రాగం ఆ 
లక్షణాలు కేవలం ఆధారభూమిగా చేసికుని, భావ రసస్ఫూర్తికి ఎలా 
మలచుకోవాలి అనేదే లక్ష్యం. 

ఉదాహరణలు 

ఓయి తుమ్మెద ఇంత 

మాయసేతువా ॥ 

సరిలేని గులాబి పువ్వువోయ్‌ 

ననుమురిపించగ మనసిచ్చితినోయ్‌ 

స్వరరచన గమకంతో ఆ కవి భావనను ఎత్తి చూపేదిగా వుంది. గమకం 
- శాప్రీయమైన శైలిలో లేకుండా హాయిగా శ్రోత మనసులోని జారిపోవాలి. 

శివపాదము నుంచ నేను 

శిలనైనను కారాదా 

కైలాసపు స్వామి మరల 

కలనైనను రారాదా 


లలిత సంగీతంలో సంగీతం శ్న్నే 


సంగీతం పాలగ్గుమ్మి విశ్వనాథంగారు. సంగీతకర్తకు (కంపోజర్‌) శాస్త్రీయ 
సంగీతం తెలియడం అనేది నిర్వివవాదాంశం - పాటకు బాణీని కూర్చుకున్నాక 
- ఇదీ నా స్వర రచన అని గాయనీ గాయకులు, వాద్యకారులకు చెప్పడానికి 
- సంగీత భాష కావాలి. అదే నోటేషన్‌. సాహిత్యాన్ని ఒక్కొక్క అక్షరం ఏఏ 
స్వరాల్లో ఎంతసేపు ఏఏ గమకాల్లో పలకాలో సూచించే భాష - సరిగమపదని 
- అక్షరాలతో పాటు ఎంత దీర్ధం? ఏ గమకం యివన్నీ సూచించడానికి 
ఉపయోగపడుతుంది. 

అయితే రానురాను నోటేషన్‌ రాయగలిగినవారు, చదవగిలినవారు, లేదా 
నోటేషన్‌ పద్ధతి అవసరం అనుకునేవారు తగ్గిపోవడం వలన రాయవలసిన 
అవసరాన్ని గుర్తించడం కూడా తగ్గిపోయింది. సాధారణంగా వాద్యకారులు 
పాశ్చాత్య సంగీతపు నోటేషన్‌ వాడతారు. గిటార్‌ లాంటి వాయిద్యాలకు అదే 
కూడా అనువుగా వుంటుంది. 

గాన, వాద్య కళాకారులు, సంగీతకారులు, అవసరాన్ని గ్రహించి, వారికి 
తోడ్పడి లలిత సంగీతాన్ని పరిపుష్టం చేయాలన్న సంకల్పంతో లలిత సంగీత 
విభాగాలలో, ఉద్యోగాలలో ఒక్‌ కాపీస్ట్‌ను కూడా ఏర్పరచింది. ఈ విషయం 
తరువాత భాగాల్లో విపులీకరించబడింది. 

శాస్త్రీయ సంగీతం వుంటే - గీతం యొక్క విషయాన్ని పరిశీలించినపుడు 
- సంగీతపరంగా ఒక నిర్ణయానికి రావడానికి వీలుంటుంది. 

ఫలానా రాగానికి ఏ రాగంలో బాణీ కూర్చాలి? అనే ప్రశ్నకు శాప్రీయ 
సంగీత జ్ఞానం లేకుంటే అసలు ఆ ప్రశ్శకే తావు లేదు - 

ఫలానా పాట ఫలానా రాగంలోనే వుండాలా? అక్కరలేదు - అసలు 
లలిత సంగీత లక్షణమే వివిధ బాణీలను కుదుర్చుకోగలగడం నిర్ధిష్టమైన 
స్వరరచన, రాగనిబంధన లేకపోవడమే కదా! అయితే ఎక్కువ బాణీలు మాత్రమే 
కాక వేర్వేరు రాగాలలో వేర్వేరు స్వరకర్తలు వేరువేరు వరుసలను కూర్చడం 
జరుగుతుంది. కానీ ఆ స్వరమాలికలలోని వివిధ పుష్పాలు అంటే స్వర పుష్పాలు 
ఏ జాతివి అనే దానిమీద రసానుభూతి కలుగుతుంది. అది కవి భావనకు 
మారుగా మాత్రం వుండకూడదు. 


శై సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


కనుక శాస్ర్తీయ పరిజ్ఞానం అవసరం. పాత్రోచితమైన భాషా జ్ఞానం 
ఒక రచనకు ఎంత అవసరమో సంగీత రచనకు శాప్రీయ సంగీత పరిజ్ఞానం 
అంత అవసరం. సంగీతానికి వున్న శక్తి మరే యితర లలిత కళలకు 
(లేదేమోననిపిస్తుంది) లేదు. 

అక్బర్‌ చక్రవర్తి ఆస్థానంలోని గాయకుడు తాన్సేన్‌ గురించి చాలా మందికి 
తెలుసు. "బసంత్‌ బహార్‌ పాడితే మొక్కలు చిగిర్చి పూలు పూశాయట. దీపక్‌, 
- రాగం పాడితే అగ్ని జ్వాలలు లేచాయట. ఆ రాగాలలోను ఆయా స్వరస్థానాలు 
కలయిక, వరుసలు అంతటి శక్తివంతమైనవి. ఆ సమూహాల నాదాలు 
యధాతథంగా పలికితే వాటికి అంత ప్రభావం వుంటుంది. 

కొన్ని సంగీతాలు వాద్యంలోనైనా వినగానే మనకు ఆనందంతో కన్నీరు 
వస్తుంది. అలాగే కొన్ని సంగీత స్వరసమూహాలు కొన్ని వాద్యాలలో వినగానే 
దుఃఖంతో కన్నీరు కారుస్తాం - అలాగే కొన్ని వాద్యాల కలయికతో రూపొందించిన 
సంగీతం మనల్ని భయభ్రాంతుల్ని చేస్తుంది. నవరసాలను పలికిస్తుంది. ప్రతి 
ఒక్కరికీ సంగీతం వినగానే స్పందన కలుగుతుంది. కానీ స్థాయిలో వ్యత్యాసం 
అంతే. భాష రాకపోయినా పాట పాడితే సుఖ నిద్రలోకి జారుకోవడం - 
కొంచెం ముందే పాట ఆగిపోతే గుర్తించి ఏడవడం - ఇవన్నీ - సంగీతానికి ఆ 
చిన్న మెదడు స్పందించడం వల్లనే. అంతేకాదు - పసిబిడ్డలతో మనం 
మాట్లాడేటప్పుడు కూడా దీర్దాలు తీస్తూ, పాట పాడుతున్నట్టుగా మాట్లాడతాం 
- ఆ మాట కాదు మాటలో వున్న పాటలాంటి దానికే పసికూన స్పందన. 

ఓరా కన్నా ఓంటిరా తల్లీ 

ఎందుకమ్మా, బుజ్జికన 

ఆ కదా, అదా ఇదా 

ఓ అమ్మ తల్లీ చూచూ 

ప్రపంచంలోని అన్ని సంస్కృతులలోనూ - జోలపాటకు మాటలకంటే 
ముందు నాలికను నోట్లోనే ఆడిస్తూ మ్యూజికల్‌ శబ్దంచేస్తూ, శృతిలో అంటూ 


హాయీ, అని లాలీ అనే పదాల్లోనే జారుతుండటం చేస్తాం - అందులోని 


లలిత సంగీతంలో సంగీతం శ్రి 
సంగీతమే పాపకు హాయినిచ్చేది. మెదడు నిద్రకు ఉపక్రమించే విధంగా పని 


చేస్తుంది. 

సంగీతానికి మెదడులో ఏ భాగం స్పందిస్తుంది అన్న దానిని గురించి 
పరిశోధనలు జరుగుతున్నాయి. కొందరు మేధావులు - కొన్ని రాగాలలో 
అందరు అనుకునే రసాన్ని కాక వేరే రసానుభూతిని కలిగించగలిగినవారున్నారు. 

లలిత సంగీతంలో - మిగిలిన అందరికంటే సంగీతకర్త (కంపోజర్‌)కే 
ఎక్కువ అర్హతలుండాలి. 

ఉదాహరణకు - నారాయణరెడ్డి గీతం 

మబ్బులో ఏముంది మన 

మనసులో ఏముంది 

మబ్బులో కన్నీరు మన 

మనసులో పన్నీరు. 1 మ॥ 

తోటలో ఏముందినీ 

మాటలో ఏముంది 

తోటలో మల్లియలునీ 

మాటలో తేనియలు ॥॥మ॥ 

ఈ గేయాన్ని స్వరపరచినది - పాలగుమ్మి విశ్వనాథంగారు “రామప్ప” 
- అనే సంగీత రూపకంలోనిది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి 
ప్రసారితం. అఖిలాంధ్ర జనాన్ని ఆ (ప్రేమ రాగంలో ముంచెత్తిన ఈ గీతం - 
గానం చేసిన వారు డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి కమలా 
చంద్రబాబు - (శ్రోతల ప్రశంశలనంతగా అందుకోవడానికి కారణం - 
పాలగుమ్మి వారి భావ చిత్రం సినారె గారి సృష్టితో సరిపోవడం ఆ సంగీత 
సజీవ సత్యాన్ని మనోనేత్రాల ముందు దర్శింపజేసిన - పాలగుమ్మి, 
బాలమురళీ. వీరే కారణం. 

రాషుప్ప - సంగీత రూపక గేయాలు విని 1960 దశకంలో. 


ఆకాశవాణిలో వున్నవారంతా గంధర్వులు ఆ నందనవనంలో 


డ్తేశ్ష సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


నాకెప్పుడైనా చోటు దొరుకుతుందా 

అనుకునేదాన్ని - ఆ కోరిక తరువాత చాలా బలపడింది - దీనికి మా 
తండ్రిగారు సంగీత భూషణ శ్రీ ఈదర నాగరాజుగారు, సి.నా.రె. గారు, 
పాలగుమ్మ విశ్వనాథంగారు, దా. బాలమురలళీగారు నాంది పలికారు. అంతేకాదు 
అదే రచయిత్రి వృత్తి ప్రవృత్తి కూడా అయింది. 

రచయిత్రితో సంభాషణలో - డా. బాలమురళీగారు ఒక అన్నమాచార్య 
కీర్తనను ఉదహరిస్తూ - ఒకే గేయానికి - ఒకటికంటే ఎక్కువ బాణీలు 
చేయవుచ్చు కానీ అవసరాన్ని బట్టీ చెయ్యాలి అన్నారు: 

అయితే ఇదే గీతం - కొన్ని సంవత్సరాల తరువాత ఒక చలన్న 
చిత్రంలో వాడబడింది. పి. సుశీల.... పాడారు. అయితే ఈ భావచిత్రణ 
వేరు. దానికనుగుణంగా సంగీతరూపం కూడా వేరే. రాగ ప్రయోగం, రాగతాళ 
జ్ఞానం అపారంగా వుంటేనే స్వరరచన రమ్యంగా వుంటుంది. 

రసానుభూతిని కలుగజేసే సంగీత చిత్రంతో భావ చిత్రాన్ని మలుచుకున్న 
మరో గేయం - రచన, స్వరరచన - రజని గానం - డా. బాలమురళీ కృష్ణ, 
శ్రీరంగం గోపాలరత్నం - రాగం - స్తీ కంఠం 

కన్నులకింపౌ వెన్నెలరేయి 

అందగాడ వెవరోయీ 

చే సన్నసేతునెవరోయీ 
పురుష కంఠం 

అందమైన ఈ చంద్రనాకలో 

పురుషుడు - ప్రియుడు నావికుండనే చెలియా 

నీ ప్రేమికుండనే చెలియా 

వెన్నెలరేయి దర్శనమిస్తుంది. వారి ప్రేమ సంభాషణం వినిపిస్తుంది. 
ప్రకృతి అందాలు వారి (ప్రేమ సౌందర్యం కూడా శశోత ఆస్వాదించగలుగుతాడు. 





సంగీత రచన - సంగీతకారుడు 


సంగీతరచనలో స్వరకర్త పాత్ర 

లలిత సంగీతంలో ప్రథమాకర్షణ సంగీతం శాశ్వతంగా ముద్రవేసింది 
సంగీతమే. ఆ సంగీతం వలనే ఆ బాణీ, ఆ మాటలు పదికాలాలపాటు రసికుల 
మనసుల్లోంచి పెదవుల పైకి వచ్చి రసానుభూతిని మళ్ళీ మళ్ళీ రేకెత్తిస్తుంటాయి. 
గనుక- ఏదైనా ఒక గీతంలో సంగీతం లేదా స్వరరచన లేదా - బాణిలు 
తలలను (శోతలు వూపగలగాలి అంటే మనసును దోచుకోవాలంటే - 
సంగీతకారుడు- రూపు రేఖలను ప్రస్ఫుటంగా గీసే చిత్రకారుడిలా - అత్యంత 
ముఖ్యుడు - ప్రధమశక్తికూడా. అతనిలేదా ఆమె శక్తి సామర్థ్యం, జ్ఞానం, 
అభిరుచి, రచన వీటన్నటిమీద ఆధారపడివుంటుంది. ఒక్కొక్కటి వివరంగా 
పరిశీలిద్దాం- 
సంగీతకారుడుకి కావలసిన జ్ఞానం 

సంగీతకారుడికి శాస్ర్తీయ సంగీత పరిజ్ఞానం వుండాలా? అవసరమా? 
తప్పకుండా రావాలా? అనేది మొదటి ప్రశ్న 
సంగీతకారుడికి కావలసిన అర్హతలు 


1. గీతం ఏ భాషలో రచింపబడిందో ఆ భాష తెలిసివుండాలి. ఆ గీతంలోని 
భావార్ద్జాలు గపహించగలిగివుండాలి కవిభావనను వునసుకు 


46 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 
పట్టించుకోగలగాలి. గనుక భాషాజ్ఞానము వుండాలి. 

2. శాప్రీయ సంగీత పరిజ్ఞానం వుండి తీరాలి. ఇదే సంగీత రచనకు ఆది, 
పునాది. 

3. పాడగలగివుంటే చాలా ఉపయోగం లేదా ఏదైనా ఒక వాద్యం వాదనలో 
నిపుణుడుగా లేదా కొంతవరకైనా వాయించగలగాలి అప్పుడే నోటిషన్‌ 
చదివి స్వరాన్ని దానికి అనుసరించి నేర్చుకోలేని కళాకారులకు 
గాయకులుగా వాద్యకారులకు కానీ తానే పాడిగానీ, వాయించి 
నేర్పించవచ్చు. 

4. సంగీత భాషలో - తన స్వరరచనను వ్యక్తం. చెయ్యగలగాలి. అంటే 
“నోటేషన్‌' చదవడం, వ్రాయడం, వివరించి చెప్పగలిగే జ్ఞానం చాలా 
ముఖ్యం అలా వుంటేనే గాయనీగాయకులకు గానీ వాద్యకారులకు గానీ 
బోధించగలుగుతారు. 

5. గేయసాహిత్యం - కవి మనసుతానై అర్థంచేసికున్నట్లుగా అందులోని 
మాత్రా ఛందస్సుకూడా పట్టుకోవాలి. అప్పుడే బాణీ, పాడడం రెండూ 
అర్ధం చెడిపోకుండా భావయుక్తంగా తయారుచేయడానికి పాడడానికి 
బావుంటుంది. 


ఈ [గ్రంధం వ్రాయాలి అని నిర్ధారించుకున్నాక లలిత సంగీతంలో - 
పేరుగాంచిన గొప్పకళాకారులను శాస్ర్తీయ సంగీత విద్వాంసులకు, 
గాయనీగాయకుల వాద్యకారులను, కవులను, కలుసుకుని సంభాషించాను. 
వారంతా ఎంతో దయతో, ఆనందంగా చర్చించారు. 

సంగీతకారుడికి శాస్త్రీయ పరిజ్ఞానం వుండాలి. అన్న దాన్ని ప్రశ్నించడం 
కూడదని నా భావన. వారందరూ - ఏకగ్రీవంగా చెప్పినమాట అవును 
వుందాలి. 


లలిత సంగీత చక్రవర్తి అయిన శ్రీబాలాంత్ర రజనీకాంతరావుగారు 
ఎన్నో రాగాలలో - అమోఘమైన బాణీలను కూర్చారు. ఫలానా రాగం అని 


సంగీత రచన - సంగీతకారుడు శీ 


చెప్పకపోయినా (శోతుల ఆ రాగంపేరు ఫలానా అని గుర్తించలేకపోయినా - 
దశాబ్దాల తరబడి రసహృదయాలను తన్మయత్వంతో ముంచేసిన వరుసలు 
ఎన్నో ఎన్నో అలాగే పాలగుమ్మి విశ్వనాథంగారు ఎంతో ప్రసిద్ధ పొందినవారు. 


“మనప్రేమ....?” అనే గేయం - హిందూస్తానీ తోడి రాగం 

డా మంగళంపల్లి బాలమురళీకృష్ణ శ్రీరంగం గోపాలరత్నంగారు 
పాడింది. శాస్త్రీయ సంగీత విద్వాంసులైన ఈ కళాకారులిద్దరూ - లలిత 
సంగీతంలో తిరుగులేని స్థానాన్ని ఆక్రమించారు. చండీదాస్‌ అనే 
సంగీతరూపకంలోని గేయమిది. 

బిలహరి, అదే హిందూస్తానీలో ఓహా విభావరి- రచన-రజని సాలూరు 
రాజేశ్వర(ర్రావు గారు పాడింది, 

రజని గారు స్వరపరచిన - ఈగీతం స్వర్గసీమ - సినిమాలోని “ఓహో 
పావురమా” నర్తకి, నటి గాయని శ్రీమతి పి. భానుమతిరామకృష్ణ పాడిన 
సినిమాపాటను స్వరపరచనినది కూడా రజనిగారే. 

ఓ.....ఓ... విభావరీ అని రాజేశ్వరర్రావు పాడిన ఎత్తుగడ భానుమతి 
ఓ.హో.వో పావురమా - రెండూయించుమించు ఒకటే. 

ఓహో విభావరీ..... ఆదితాళం. 

పావురమా.... - ఆదితాళం 

మాది స్వతంత్ర దేసం మాదీ స్వతంత్ర జాతి 

రచన -సంగీతం-రజనీకాంతరావుగారు. 


టంగుటూరి ప్రకాశంవంతులుగారి మనుమరాలు టంగుటూరి 
సూర్యకుమారి ఎన్నో పాటలు పాడారు. మోగిందోయ్‌ భారతభేరిమోగిందోయ్‌ 
పాడినవారు - సాలూరు రాజేశ్వరబృ్బందం 


రచన- సంగీతరచన - రజని ఆ 
“చల్ల గాలిలో యమునా తాటిపై శ్యామసుందుని మురళి” పాడినవారు 


48 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 
- సాలూరు రాజేశ్వర్రావు రచన- సన్యాసిరాజు. 

ఈ పల్లవికి భావచిత్రం ఎంత రమ్యంగా మనకు దర్శనమిస్తుందో, 
అంత సుందరంగా సంగీతపరచారు. అంత మనోహరంగా రాజేశ్వర్రావు 
తమ హాయి అయిన శైలిలో గానం చేశారు. అప్పటికి యిప్పటికీ ఎప్పటికీ 
ఎన్నిసార్లు విన్న ఆ హాయి - ఆహాయి హాయే. 

అయితే అంతకుముందే “కీరపాండురంగా కర్పూర హారితిదే శుభాంగ” 
మాంద్‌ రాగంలో వున్న పాట (మరాఠీ మట్టువున్న రంగస్థల నాటకం తాలూకు 
గీతం) రచయిత్రి తల్లిగారు శ్రీమతి లక్ష్మీనరసమ్మగారు 1950లో రచయిత్రికి 
నేర్పించారు. ఈ పాట బాణీ చల్లగాలిలో యమునా తాటిపై బాణీకి చాలా 
పోలికలున్నాయి. అలాగే “పరబ్రహ్మ పరమేశ్వరర పురుషోత్తమ సదానంద” 
పాట కూడారచయిత్రి తల్లిగారు బాల్యంలోనే నేర్పించారు. ఇవి రెండు రంగస్థల 
సంగీతమే. . 

శ్రీరంగం గోపాలరత్నం గానంచేసి - ఆకాశవాణి విజయవాడ నుంచి 
ప్రసారంచేసిన గీతం - మాండ్‌ రాగంలోనిది. 

ఆటలాడుకోరా నా ముద్దుల మూటగదరా గోపాలా ॥1నీ॥ 

గజ్జలందియలు ఘల్లుని మైయగ 

గంతులు వేయగా గోపాలా నీ మాటలాడుకోరా 

ఇది కూడ ముమ్మూర్తులా రంగస్థల సంగీతాన్ని పోలిం దే. రంగస్థల 
సంగీత ప్రభావం తొలి లలిత గేయాలబాణీలపై అత్యంతంగా ఉందనడం 
సముచితమే. 

“ఏమంత తొందర ఓ జాబిలీ - రవంత నిలబడు మామునివాకిలి” 

రాగం - హుసేని, పాడినవారు - శ్రీ రంగం గోపాలరత్నం 

“నీక్తు మాత్రము కాకపోయిన 

నాకు సుంతయు లేకపోయిన॥। 

ఆ వసంతమ్మటెగడచెను 

_ నీవు లేకయే నీవు లేకయె నీవు లేకయె ప్రేయసీ. , 


సంగీత రచన - సంగీతకారుడు త్తి 


ఈ విరహగీతం తన మృదుగాత్రంతో మధురంగా గానం చేసినవారు - 
డా॥ మంగళంపల్లి బాలమురళీకృష్ణ రచన- సంగీత రచన- మహానుభావుడు 
- రజని గారే రాగం - *కాంభోజి”- ఆధారం ఒక శాస్తీయరాగాన్ని లలిత 
మనోహరంగా స్వరపరచబడి అతిమనోహరంగా గానం చేయబడింది - 
అనడానికి ఒక చక్కటి ఉదాహరణ - ఈ గేయం - సాహిత్య సంగీతాలు 
రెండు (శ్రోతలు వీనులకు విందు చేశాయి, చేస్తున్నాయి. చేస్తాయి. రజని 
విరచిత - మేఘసందేశం- సంగీతరూపకంలోని సంగీతం అమృతం వంటిది. 
గీతంలోని భావాన్ని సంగీతంలో చిత్తరువుగామలచాలి. అందులో ప్రత్యేకంగా 
ఏదో ఒక రాగాన్ని రాగ స్వరూపాన్ని దర్శింపచేయడం అనేది ముఖ్యం 
కవిభావాన్ని తెలియజేసే ఒక ఉత్తమోత్తమమైన మాద్యమంగా నిరూపించిందే 
వుండాలి. ఆ బాణీ - మనసులోని ఒక ప్రేమ భావన ఆశనిరాశలు గీతంలో 
ఏమున్నాయో అవి పాట వినగానే అర్ధం కావాలి. 


లలిత గీతాలకు సంగీతరచన చేసేటపుడు ఒకే 'రాగంమాత్రము 
చేయవచ్చు. కొందరు మిశ్రమంగా చేశారు - ఒక రాగానికి ఒక అన్య స్వరం 
చేర్చి అందం చేకూర్చడం, ఆరోహణలో అవరోహణలో మార్పులు, ఇలా 
ఎన్నోవిధాలుగా వారి వారి ప్రతిభను శక్తిని బట్టి చేశారు. 

రాగం- ఇదమిత్సం అని చెప్పకపోయినా చెప్పలేకపోయినా లక్ష్యం 
పరమార్ధం -జనరంజకంగా పాడడం మాత్రం నెరవేరాలి. అలాంటి లలితగీతాల 
మన మనులో పిలిచినది కొన్ని వందలున్నాయంటే అతిశయోక్తి! ఏ మాత్రం 
కాదు వాటి గీతరచనలోని సాహిత్యం, రాగం, తాళగతులు, గాయకుల 


గళం, రసానుభూతి అన్నీ శిఖరాగ్రాలనధిరోహించిన గేయాలు. | 


సాలూరు రాజేశ్వర్రావుగారు స్వరపరచినవి - లలిత గేయాలు - 
చలనచిత్రంగేయాలు - కొన్ని ఉదాహరణలు. 

గాలివానలో ఎటకే ఒంటిగా 

కాలినపకపై పోయెదవబలా 


5్‌0 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


వెంటనే చిత్రం పాఠరకులమనసుకు స్ఫురించి వుండాలి పాట వింటే 
అన్ని హంగులతో సాక్షాత్మారమవుతుందా చిత్రం - అదే స్వరరచన మహిమ 
పాడినవారు - యస్‌. రాజేశ్వర్రావుగారు. బాణీ రచన నాదనామ క్రియ, 
చక్రవాక రాగాలమి(శ్రమం 

ఈ ప్రేమ ఏల కలిగె నాలో 

కాలగతి ఇటులేమో తెలియరాదుగా 

గాయని - శ్రీమతి రావుబాలసరస్వతి 

ఈ (ప్రేమా... అని ఆలపించినపుడు ఎందుకు కలిగిందో ఈ (ప్రేమ అనే 
భావన ధ్వనిస్తూ మృదుమధురంగా గానం చేశారు రాజేశ్వర్రావగారు అన్నగారు 
హనుమంతరావు కలిసి సంగీత రచన చేశాయి. 

“ఎదలో నిను కోరితినోయి ఎడబాటిక సేయకు మోయి” గానం కూడా 
- ఎస్‌ రాజేశ్వర్రావు ఈ పాట గాయని పాడవలసినది గాయకుడు పాడడం 
జరిగింది. సాలూరు వారి దర్శకత్వంలో వచ్చిన చలనచిత్రంలో 

వినిపించని రాగాలే కనిపించని అందాలే కలలో పిలిచే 

మోహనరాగంలో - చక్కటి - “బాణీ దీనికి మూలం - ఇంచుమించు 
అదే వరుస- పైన ఉదహరించిన - ఎదలో నిను కోరితినోయి అనే పాట 
రాజేశ్వర్రావుగారు సంగీతపరిచారు. 

షికారు పోయి చూదమా 

బిరానరండి ఆడగా 

పదాలు పాడుకుంటు పోదాం 

వనాలు చుట్టి తిరుగుదాం పదాలు పట్టి పాడుదాం 

ఈపాట - పాశ్చాత్య సంగీతధోరణిలో లయ ప్రాముఖ్యంగా, సంగీత 
వరచబడింది. భారతీయ సంగీత గమకాలు అంతగా లేకుండా 
శంకరాభరణరాగంలో చేయబడింది. పాశ్చాత్య సంగీతంలో ఇది మేజర్‌ స్కేల్‌. 
పాటకు చేసే సంగీతాన్ని బట్టీ - అది లలిత సంగీతం '- అని అన్పిస్తుంది. 


సంగీత రచన - సంగీతకారుడు ర్‌ 
త్యాగరాజకీర్తన : “బిందు మాలిని రాగంలో లలిత గేయం అన్పిస్తుంది. 
అలాగే - అన్నమాచార్య కీర్తన 

వడ్డే గొల్లెతవదలకువే నీ 

ముద్దు ముద్దుమాటలకు (మొైక్కేమయా 

యాలే యాలే యాలే గొల్లెత 

శ్రీ వెంకటగిరి చెలువుండనే చాలున్‌ 

చాలునింక చాలుని రచనలు 

పోలవు బొంకులు పోవయ్యా 

నాలాగెరుంగవా నన్నొాల్లవా 

నీవె నీవె నన్ను నిలిపితి కౌగిట కైవశమైతిని గదవయ్యా ॥ వద్దే! 


డా! బాలమురళీ, శ్రీరంగం గోపాలరత్నం పాడి ఆకాశవాణిలో 
అన్నమాచార్య కీర్తన అని ప్రకటన వల్ల తెలియవలసిందే అనుమానం కూడా 
రాని చక్కని లలితసంగీతం - ఇలాంటివెన్నో ఉదాహరణలు లలిత సంగీతానికి 
సంగీతం యొక్క ప్రాధాన్యత తెలియజేస్తాయి. ప్రతిభ సాహిత్యం సగం పాలు- 
సంగీతం సగం పాలు అప్పుడే లలిత సంగీతం రక్తి కడుతుంది. 

సంగీతానికి ఎంత శక్తి వుందంటే - ఒక్కోసారి సాహిత్యంలో కరిన 
పదజాలం, క్లిష్టమైన సమాసాలు వున్న - పూర్తిగా భావ చిత్రం 
గోచరించకపోయినా సంగీతరచన - ఆ బాణీ వలన ప్రాబల్యం పొందుతుంది. 
అదే విధంగా - ఓ ఒహో విభావరీ విహార తీర....... మనో విహారిణి... 
యస్‌. రాజేశ్వర్రావు గారు పాడినది. 





సంగీతకారునికి కావలసిన ప్రతిభ 


సంగీత వాద్యాలతో భావచిత్ర నిర్మాణం 

లలితగీతం - పాడే కంఠం మాత్రం కాక సహకరిస్తున్న వాద్య సంగీతం 
కూడా, చెప్పాలంటే యింకా ఎక్కువగా ముఖ్యంగా ఆ పాటకు కావలసిన 
వాతావరణాన్ని - ధ్వని చిత్రంతో అందించాలి. 

గండుతుమ్మెద- అనే పదాన్ని వాడిన పల్లవి వున్న ఉదాహరణకు పాట 
వుందనుకోండి. గండుతుమ్మెదతో పోల్చడం కావాలనుకుంటే ఆ గండుతుమ్మెద 
భావ చిత్రాన్ని శోతమనసులో కలిగించాలంటే? ఆ తుమ్మెద పూవులోని తేనెను 
సేవించడానికి పూవుదరి జేరుతూ పూవు చుట్టూ తిరుగుతూ చేసే ధ్వనిని 
సృష్టించాలి. ఇలాంటి ధ్వని - స్వర సమూహాలతో వయొలిన్‌/లతో 
_ సృజించవచ్చు. 

ప్రకృతి వర్ణన, లేదా ప్రకృతి వేదికగా వున్న ఒక సన్నివేశం లేదా 
గేయం అయితే వేణువును వాడి తీరాలి. వేణువు, వేణునాదం రెండూ 
ప్రకృతినుంచి పుట్టినవే - ఆకృతి దాల్చినది కూడా ప్రకృతి నుంచే, 

మన భారతీయ సాంప్రదాయం, సంస్కృతి వలన ఒక్క దేవుడు లేదా 
దేవత వారిని ప్రార్ధిస్తూ కొన్నివేల భక్తి గేయాలు రచించడం పాడ్డం జరుగుతూనే 
వుంది. అందరికీ తెలిసిన విషయమే '- '- 

ఒక్కొక్క దేవుడికీ, వాద్యాలు వాద్యాలతో గుర్తించడం పరిపాటి. 


సంగీతకారునికి కావలసిన ప్రతిభ 53 


ఉదాహరణకు 

సరస్వతీ దేవి -. వీణ 

శివుడు - ధమరుకం 

ప్రత్యేకమైన దృశ్యం ధ్వనించడానికి 

1) సెలఏటి ప్రవాహం 2) కొంద మీదినుంచి నీరు జారడం 3) కొండ 
మీదనుంచి దిగడం - వర్షం కురవడం - ఆరోహణ అవరోహణ- వయొలిన్‌ 
మీద 4) భయం - వేగంగా (ఫ్రేజ్‌ వయొలిన్‌ మీద 5) అలాగే సంతోషానికి 
వీణపై తానం, అలాగే సితార్‌ గమకాలు. 

సంగీతకారునికి సంగీత వాద్యాల్ని ప్రయోగించటం తెలియాలి. 
సంగీతకారునికి రాగతాళ గతుల జ్ఞానం మాత్రమే కాక సంగీత వాద్యముల 
గురించి జ్ఞానము కూడా ఎంతో అవసరం. కేవలం కర్నాటకసంగీత వాద్యాలు 
మాత్రం కాదు. హిందూ స్టానీ శాస్త్రీయ సంగీత వాద్యములు మాత్రం కాదు. 

అన్ని రకముల వాయిద్యాలు, వాటి గుణాలు, ధ్వని, అన్నింటి గురించి 
మంచి జ్ఞానం వుందాలి. 

1. ఏ వాయిద్యం అయినా లలిత సంగీతానికి ఉపయోగించుకోవచ్చు. అది 
- ఆ స్వరకర్త సామర్థ్యం మీద ఆధారపడి వుంటుంది. 

2. కేవలం నాలుగు రకాల వాద్యాలు ఉపయోగించడం కోసమే 
ఉపయోగించనవసరం లేదు. భావ ప్రకటనకు ఆ వాద్యం సరియైనదేనా? 
అనుకున్న ప్రయోజనాన్ని సాధిస్తున్నామా అని ఆలోచించాలి. 

8. ఒక్కొక్క రసానుభూతికి ఒక్కో వాయిద్యం చక్కగా పనికి వస్తుంది. కొన్ని 

వాయిద్యాల కలయిక ఒక్కొక్క భావప్రకటనకు పనికి వస్తుంది. 

4. కొన్ని వాయిద్యాలు - స్థలాన్ని కాలాన్ని సూచించగలిగేవిగా 
ఉపయోగించుకోవదానికి చాలా అనువుగా వుంటాయి. సంగీత వాద్యాల 
గురించి కొంత వివరంగా తెలుసుకుంటే - ఆ వాద్యాన్ని ఏఏ విధంగా 
ఉపయోగిస్తారనేది బాగా అర్థం చేసుకోవచ్చు. 
వాయుపూరక వాద్యములు, తంత్రి వాద్యములు, లయవాద్యములు 


ర5్‌& సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 
వాయుపూరక వాద్యములు 

నోటితో గాలిని వాయిద్యంలో పంపి నాదాన్ని పుట్టించడం. ఈ జాతికి 
చెందినవి- 

వేణువు, నాదస్వరం, క్లారియొనెట్‌, ఓబో, మగుడి, కొమ్ముబూరా. 

వేణువు - ప్రకృతిని వర్ణించే గీతాలకు వేణువు వాడడం తప్పనిసరి. 
వేర్వేరు కృతులను బట్టి వేర్వేరు వేణువులు వాడతారు. సాధారణంగా, ఏ 
లలిత సంగీతంలో నైనా వేణువును వుపయోగిస్తారు. 

ఏపాటకైనా కనీసం - వేణువు, వయొలిన్‌, ఒక లయ వాద్యం వుండాలి. 
ఇక ఆ తరువాత రచన, స్వర రచనను బట్టి ఎన్నానా వాడవచ్చు. అయితే - 
గానాన్ని అధికగమించి వాద్య చిత్రంలో అనిపించకుండా జాగ్రత్తపడాలి. 

ఆనందకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం, సంఘటన పరవశత్వం, 
పులకరింత యిలాంటి భావాలను శబ్ద్బచిత్రానికి వేణువు ఎంతో వుపకరిస్తుంది. 
6 అంగుళాల నుంచి ఒక అడుగు' పొడవు వరకు గల వేణువులను 
సాధారణంగా లలిత సంగీతంలో వుపయోగించడం జరుగుతుంది. నోటితో 
గాలి వూదుతూ వేణువుపైన గల రంధ్రాలను కావలసినంత మేరకు చేతివేళ్ళతో 
మూస్తూ, తెరుస్తూ స్వరాన్ని పలికిస్తారు. వేణువు లేని సంగీతం లేదు. వేణువు 
అడవిలోంచి పుట్టింది. చెట్టులోంచి పుట్టింది. గ్రామ ప్రాంతాల పశువుల కాపరి 
వేణువును వాయిస్తూ పశువులను ఆకర్షించడం అనేది; మనకు తెలిసిందే. 
శ్రీకృష్ణ పరమాత్మునికి సంబంధించిన ఏ గేయాన్ని వేణువు లేకుండా 
సంగీతపరచలేము అనవచ్చునేమో! 

భక్తి గీతాలకు కూడా వేణువును వుపయోగిస్తారు. అలాగే దేశభక్తి 
గేయాలకు, ధైర్యం, వీరం, సాహస భావ పూరితమైన గేయాలకు కూడా ఈ 
వాద్యం ఉపయోగిస్తారు. విషాదం, చిత్రీకరణకు మాత్రం ఈ వాద్యం అంతగా 
ఉపయోగించరు. 

వేణు వాద్యం కర్రలనుంచి తయారు చెయ్యకముందు - ఎముకలో 
రంధ్రాలు చేసి వేణువును వూదే వారట - ఫ్రాన్స్‌ దేశంలో - (త్రవ్వకాలలో 


సంగీతకారునికి కావలసిన ప్రతిభ ర్‌ 


32000 సంవత్సరాలనాటి - బోన్‌ ఫ్లూట్‌ దొరికిందట. “సైంటిఫిక్‌ అమెరికన్‌” 
అనే (గ్రంథంలో ఈ విషయం వ్రాసి వుంది. 
వేణువు మొదలైన వాద్యాలకంటే - మొదట ఆది మానవుడు లయనే 
(గ్రహించాడు. ఏ భావో(దేకాన్నైనా ప్రకటించడానికి చేతులు కాళ్ళు 
ఉపయోగించేవాడు. చప్పుడు చేసేవాడు. చప్పట్లు కొట్టడం, పాదాలతో నేలను 
కొట్టడం, చేతులతో పొట్టమీద కొట్టుకోవడం, గుండెలు బాదుకోవడం, యిలాంటి 
వాటి ద్వారా తన భావోద్రేకాలను వ్యక్తం చేయడం మాత్రం కాకుండా దానివల్ల 
ఉద్రిక్తత తగ్గి, ఉపశమనం కలిగేది. రాను రాను అది సంతోషం, కోపం, 
దుఃఖం ఏదైనా కలిగితే అలా ప్రవర్తిండం అలవాటైంది. తరువాత 
కొంతకాలానికి, తను చేసే చేష్టలలో ఒక శబ్దం వుందని, లయ వుందని 
(గ్రహించాడు. ఒక్కొక్క శబ్దం స్వభావాన్ని శృతిని అనుసరిస్తూ శబ్దాలు 
చేయసాగాడు. ఈ కృతే వాద్యాలు పుట్టడానికి తొలిదశ. అదవుల్లో తిరుగుతూ 
" గలగలమనే విత్తనాలు, నీటి ఒడ్డున కప్పల ధ్వనులను వినేవాడు. శంఖాలు, 
ఎముకలు ఇలాంటివి కాళ్ళకు, చేతులకు నడుముకు కట్టుకుని తిరుగుతూ 
శబ్దం చేయడం అలవాటైంది. దానికి డాన్స్‌ చెయ్యడం మొదలైంది. ఆ కాలికి 
కట్టుకున్న గవ్వలు విత్తనాలు శంఖాల పద్ధతి మన భారతదేశంలోను 
పర్షియాలోనూ నాటకానికి కాలికి మువ్వలు కట్టుకోవడంగా మారింది. 
రకరకాల శబ్దాలు చేసే వస్తువుల్ని ఒక గుత్తిలాగా కట్టి మోగించిన - 
ఈ వాద్యము రాటిల్‌ ఎన్నో మార్పులు చెందింది. ఈ విషయం 6 11158602 
0£ 1/091020 మంటయుఆలుక5 లో వ్రాయబడింది. గ్రుహ: యిం౩౭౦ం5. 
లలిత సంగీతానికి ఏ వాయిద్యాలు బావుంటాయి అనే ప్రశ్నకు 
'సమాధానం- ఏ వాయిద్యమైనా దానిని ఉచితరీతిలో ఉపయోగించగలగిన 
ప్రతిభ వుంటే, ఉపయోగించే విధానం సరిగ్గా తెలిసివుంటే ఏదైనా 
ప్రయోజనకరంగానే వుంటుంది. 
కీ బోర్డ్‌ లాంటి వాద్యాలు 7వ దశకం ఉత్తరార్థం వరకు ఆకాశవాణి 
వాడలేదు - ఆతరువాత మొదలై - ఇప్పుడు (2012) కీబోర్డ్‌ లేకుండా - 
సంగీతం చెయ్యడం అరుదైపోయింది. . 


ర్‌6 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 

అయినాకూడా - 1980 నుంచి 1970 వరకూ ప్రసారమైన లలిత 
సంగీతమే - మనసును స్పృశించింది అని చెప్పక తప్పదు. అదిగో అక్కడే 
వుంది - వాద్యాలను ఉపయోగించే సామర్థ్యం. 

క్రీ బోర్జ్‌ వాయిద్యం - మెకానికల్‌ రీప్రాదక్షన్‌ లాంటిదే కానీ - 
రసాను భూతిని కలిగించేదిలా వుండదు. ఆహ్లాదకరంగా వుంటుంది అంతే. 
ఆకాశవాణి కళాకారులు ఆయా వాయిద్యాలను వాయించేటప్పుడు, ఆయా 
భావాలను అప్పటికప్పుడు ప్రతిబింబించేలా వాయించేవారు. 

కీబోర్డ్‌ వాద్యం వింటే 

ఒక కాంబినేషన్‌ ఆఫ్‌ నోట్స్‌ - అంటే స్వర సమూహాలు, వరుసలు అతి 
సులభంగా అర్ధం అవుతాయి. అయితే గీతరచనలో వున్న భావం సంపూర్తిగా 
ధ్వనించదు. అయితే స్వరసమూహాలు, స్వరాలు ఒకేసారి పలికించడం 
(గిటార్‌తో) యివన్నీ ఎక్కువగా పాండిత్య సంగీతంలో ఎక్కువగా వ్యాప్తిలో 
వున్నాయి. వాద్య గోష్టి (ఆర్మెస్ట్రా) కార్యక్రమాలలో - కంపోజర్‌ సృష్టికర్త 30 
వయొలిన్స్‌, ఎన్నో గిటార్లు. 

వీటన్నిటిచేత నర్తింపచేస్తాడు. ఏ కదలికా క్షణంలో 10న వంతు తేడా 
రాదు. అదీ - సంగీతకారుని ప్రతిభ. 

_ లలిత సంగీతంలో కంపోజర్‌ బాధ్యత సంగీత రచన చేసి, బాణీని 
నొటేషన్‌లో వ్రాసి నేర్పించడంతో మాత్రం అయిపోదు. అంతవరకూ ఓ 
సగభాగం అయినట్లు. స్వర రచన ప్రకారం - విడివిడిగా సితార్‌ గానీ, వీణగానీ, 
వయొలిన్‌ గాని ఫ్లూట్‌ గానీ, గిటార్‌ గానీ, లేదా ఛెల్లో, .....వేణువు, క్లారియోనెట్‌ 
గాని వారి వారి పాత్రలను సరిగ్గా వాయిస్తున్నారా అనేది చూడాలి. 

ఏఏ సంగీత రాగాలు ఏ వాద్యంలో రచించారో ఆ విధంగా ఆ నాదము 
వాయించగలుగుతున్నాడా, కవి, తను సృష్టించిన భావం వినపడుతున్నదా 
అని (శ్రద్ధగా వినాలి. . 

ఒకటి కన్నా ఎక్కువ వాయిద్యాలు కలిసి వాయించేటప్పుడు - ఏ 
ఆవృత్తంలో (సైకిల్‌ ఆఫ్‌ రిథమ్‌) ఏ వాయిద్యం - భావచిత్రణకు సరిగ్గా 


వ, 
లక (౧ 


సంగీతకారునికి కావలసిన ప్రతిభ ర్‌7 
తోద్చడుతున్నదో అని పరీక్షించుకోవాలి. పదే పదే (పెర్‌ ఫెక్షన్‌) వచ్చేవరకు 
విడివిడిగానూ, కలిపి, గాయకునితో కలిపి - సాధన చేయించాలి. తరువాత 
మరో బాధ్యత - తుదిగా పాటను వినిపించేటప్పుడు, లేదా రికార్డుచేసేటప్పుడు 
వారి మధ్యనే వుండి కందక్ట్‌ చెయ్యాలి. అంటే నడిపించాలి. అప్పుడే అది 
జయప్రదం అవుతుంది. కంపోజర్‌ - కండక్ట్‌ చెయ్యలేకపోతే గాయకుడు 
లేదా వాద్యాలు అనుకున్నంతగా, తప్పులు దొర్తకుండా పూర్తి చెయ్యడం కష్టతరం 
అవుతుంది. అయితే - ప్రఖ్యాతిగన్న సంగీత దర్శకులు, మరికొందరు సంగీత 
దర్శకులను తయారు చేయగలిగిన ప్రతిభాసంపన్నులు, అనుభవజ్ఞులు కొందరు 
కండక్షింగ్‌ బాధ్యతను - శిష్యులకు అప్పగించే పద్ధతి కూడా వుంది - 

ఉదాహరణకు - చలనచిత్ర దర్శకుడు మహాదేవన్‌ గారి వద్ద - పుహళేంది 
- అనే స్వరకర్త - కొన్ని దశాబ్దాలు సహాయకుడిగా కండక్ట్‌ చేశారు. చేస్తున్నారు. 

అలాగే సాలూరు రాజేశ్వర్రావుగారికి, ఎల్‌. కృష్ణన్‌ అనేవారు ఎన్నో 
సంవత్సరాలు అసిస్టెంటుగా వున్నారు. 

కండక్టర్‌ కంపోజర్‌ ఒకటి కాకపోవచ్చు కానీ కంపోజర్‌ కందక్షింగ్‌ 
చేయవలసిన అవసరం వుంటుంది. తానే స్వరకర్త అయినా - ఆయా విభాగాలు 
అంటే గానానికి ఏఏ స్వరరచన, వాద్యాలను ఏ స్వర రచీన అనేది వారిరువులు 
అర్ధం చేసుకుని పాడుతున్నారా వాయిస్తున్నారా అనేది గమనించాలి. ప్రతి 
వాద్యం శృతిలో వుందా లేదా అనేది చూడాలి. కౌంటర్లు, ఆబ్లిగేటివ్స్‌ సరిగ్గా 
వాయిస్తున్నారా లేదా అని వాళ్ళకు, మార్గదర్శకత్వం చెయ్యాలి. ఏ స్వర 
సమూహాలు ఎన్ని ఆవృతాలు అనేది వారికి చేతి సైగల ద్వారా, నిశ్శబ్దంగా 
నోటి కదలికల ద్వారా రకరకాల బాడీ లాంగ్వేజ్‌ కదలికలతో ఒక పొడుగుపాటి 
కర్ర లాంటిసాధకంతో తాళంచూపిస్తూ చేస్తారు. ఏ వాద్య సమూహాలు వయొలిన్‌ 
లేదా తంత్రీ వాద్యాల సమూహాలు, ఎక్కడ ఆసాలి, ఆ తరువాత ఏ వాద్యాల 
కలయికతో మొదలవ్వాలి. ఎన్ని ఆవృతాల తరువాత గానం అందుకోవాలి 
ఇవన్నీ చూపిస్తూ నడిపిస్తూండాలి. ముఖ్యంగా తాళం, తాళ వాద్యాల వరుసలు 
కూదా విశ్రాంతి సంగీతానికి ఏ గతి ఏ విధంగా రాయించాలి, పల్లవికి ఎలా 


5్‌8ి సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


చరణానికి ఎలా అనేది తను ఆశించిన విధంగా భావప్రకటన వస్తోందా అని 
చూస్తు వారందర్నీ నడిపించాలి. అంటే బాటను నిర్దేశించిన స్వరకర్త ఆ 
బాటవెంట పాటను నడిపించే బాధ్యతను కూడా నిర్వహించాలి. “'కండక్టింగ్‌” 
- అనేది ఒక కళ - సంగీత గోష్టి నడిపించడం. రక్తి కట్టే విధంగా అందరు 
కళాకారులను వారి వారికి నిర్ణయించిన విభాగాలను రక్తే కట్టే విధంగా 
వాయించేలాగా, పాదేలాగా చూడాలి. 

అది యుగళగీతం కానీ, బృందగానం గానీ, వాద్య గోష్టి గాని లేదా 
సంగీత నాటకం కానీ - రిహార్సిల్స్‌ చేసేటప్పుడు ప్రదర్శన లేదా రికార్డింగ్‌ 
వేసేటప్పుడు ఏవిధమైన తప్పు దొర్లకుండా చక్కటి వాసితో కార్యక్రమం 
ముగించడానికి కండక్టర్‌ బాధ్యత చాలా వుంది. కేవలం తాళం చూపిస్తూ 
సరిగ్గా వుండేలా చూడ్డం మాత్రం కాదు. అందరూ కలిసికట్టుగా వారి వారి 
పాత్రలు సంగీతపరంగా సరిగ్గా, రంజకంగా, హృద్యమంగా పోషిస్తున్నారా 
లేదా అనేది క్షణ క్షణం గమనిస్తూ మార్గదర్శకత్వం వహించాలి. కొన్నిసార్లు 
కళాకారులు పాడేటప్పుడు లేదా వాయించేటప్పుడు టెంపో - కాలం వేగాన్ని 
పుంజుకుని వాసితగ్గే విధంగా అవుతుంది. కండక్టరు అటువంటివి జరగకుండా 
ఎప్పటికప్పుడు అతి జాగ్రత్తగా కళాకారులను నడిపించాలి. 

సంగీత రచన 'ప్రకారం ఎక్కడెక్కడ లయ, కాలం మార్పులు 
రచించివున్నాయో గమనించి కళాకారులను సూచిస్తూ వుండాలి. కండక్టరు 
ప్రతి కదలిక మీద - ఆ ప్రదర్శన ఆధారపడివుంటుంది. అందరినీ ఒక 
తాటిమీద నడిపించే సర్మస్‌ లాంటి పాత్ర. కత్తిమీద సాము లాంటిది కండక్టర్‌ 
పాత్ర. సంగీత రచనను ప్రశంశనీయంగానూ చేయగలశక్తి నాసి రకంగా 
లేదా సామాన్యంగాను ముద్ర వారి వల్లనే. గానంచేసే కంఠాలు, వయొలిన్‌, 
గిటార్‌ డబుల్‌ బాస్‌ ఛెల్లో లాంటి వాయిద్యాలు, వేణువు, క్లారియెనెట్‌ లాంటి 
వాద్యపూరకాలు, తబలా, డ్రమ్స్‌ లాంటి లయ వాద్యాలు, ఏఏ క్షణాల్లో ఏఏ 
స్వర సమూహాలను అందించాలో ఆయా క్షణాలలో ఖచ్చితంగా జరిగేలా 
కండక్టర్‌ చూడాలి. సమయపాలన, వేగం మాత్రం కాక అందులోని స్వర 
సౌందర్యాలు, హృద్యంగా పలికించేలా సూచనలిస్తూ వుండాలి. స్వరరచనకు 


సంగీతకారునికి కావలసిన ప్రతిభ 59 


- నొటేషన్‌ - ఎలాంటిదో - చిన్న కేన్‌ లాంటిదాన్ని వుపయోగించే సూచన 
వాదడం లాంటిది. ఆ భాష పాదే, వాయించే కళాకారులకు అర్ధం అవుతుంది. 
దాన్ని ఫాలో అవ్వగలగాలి. 

వాద్యకారుడు, తన వాద్యాన్నించి వచ్చే వాల్యూమ్‌ని ఎలా నియంత్రించ 
గలుగుతాడో - వాద్యసమూహాల ఇతర కళాకారుల మొత్తం బృందాన్ని కండక్టర్‌ 
నియంటత్రించగలగాలి. అందరూ శృతిలో వున్నారా అని చూస్తూ వుండాలి. 

ఏ వాక్యం లేదా పల్లవి ఎప్పుడు సమంలోనా అతీతమా? జాగా అయితే 
ఎంత జాగా ఇవన్నీ సూచిస్తూ వుండాలి. ఆ వివిధ స్థాయిలను ఆయా 
సమయాల్లో ప్రారంభం పైకాలంలో సూచనలిస్తుండాలి. 

ఒక వాద్య కారుడు తను సరిగ్గా లేదా అమోఘంగా వాయిస్తే మాత్రం 
సరిపోదు. అలాగే గాయకుడు కూడా ఇతర వాద్యాలు, గాయకులు కూడా 
గమనిస్తూ అనుసరించి పోవాలి. కండక్టర్‌ ప్రతిభావంతుదైన సంగీత 
కళాకారుడుగానూ, (వదర్శనను సాధికారంగాను నడిపించగల 
సమర్ధతకలవాడుగానూ వుండాలి. ప్రారంభం ఎలా? అంతం ఎలా? చివర 
ఫేడ్‌అవుట్‌ లేదా కట్‌ అనేది ఖచ్చితంగా ప్రదర్శించేలా చూడాలి. 

డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ అధిరోహించిన నాద శిఖర మార్గం 
ప్రత్యేకమైనది. శైలిలో భిన్నత్వం, కంఠంలో మాధుర్యం- వెరసి సమ్మోహన 
సంగీతం, బాలగాయకుడుగానే పెద్దల మన్ననలను బడసిననాడు. తరువాత 
జగద్విఖ్యాతుడైన మురళీగానం అందర్నీ అలరించింది. ఆకాశవాణి విజయవాడ 
కేంద్రంలో సంగీత ప్రయోక్తగా రేడియో నాటక సంగీతాన్ని చక్కటి మార్గోపదేశం 
చేశారు. పూర్వ సంప్రదాయాన్ని ఆకళింపు చేసుకుని తనకంటూ ఒక 
సంప్రదాయాన్ని ఏర్పరచుకున్నారు - పాడే పద్ధతిగానీ, సంగీత రచన గాన్‌ీ..... 

ఆకాశవాణి మద్రాస్‌ కేంద్రంనుంచి ప్రసారం కోసం 1982 ప్రాంతంలో 
ఈ (గ్రంథ రచయిత్రి వారితో సంభాషించింది. సంప్రదాయం అనేది ఏమిటి 
- అది కూదా ఎవరో పాడి ఏర్పరచినదే కదా - నేను పాదేది నా సంప్రదాయం 
మీరు పాడితే అది మీ సంప్రదాయం అన్నారు. 


60 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 

కర్నాటక సంగీతానికి - తన అపురూపమైన శైలితో ఎనలేని సేవ 
చేశారు. దాటుస్వరాలు ఆయన పలుకుతుంటే (శ్రోతలకు, ప్రేక్షకులకు -. 
కంప్యూటర్‌కు కూడా వెంటనే అందుకోలేని క్లిష్టమైన వేగవంతమైన (పర్మిటేషన్స్‌ 
అండ్‌ కాంబినేషన్స్‌) స్వరకల్పనలో అద్భుతాలు. మురళీగారి దృష్టిలో కర్నాటక 
సంగీతం అన్ని సంగీతాలకు మూలం. పరిచయ కార్యక్రమంలో వారు ఈ 
విషయం కూడా ప్రస్తావించారు. 

మన కర్నాటక సంగీతంలోంచే అన్నీ పుట్టుకొచ్చాయి. ఆ సముద్రంలోంచి 
ఓ చుక్క హిందూస్తానీ, మరొకటి వెస్టన్‌ - అంటూ కర్నాటక సంగీతపు 
బెన్నత్యాన్ని కొనియాడారు. 

బాల మురళీకృష్ణగారి విద్వత్తు ప్రదర్శన అమోఘం. అలాగే వారు 
అధ్యాపకులుగా, శిష్యులకు కూడా ఒక పెన్నిధి. 

వాగ్గేయకారులుగా కర్నాటక సంగీతానికి మణిపూసల్లాంటి వర్దాలను, 
కృతులను, తిల్లానాలను అందించిన వీరి- లలిత గేయాలు కూడా శాశ్వత 
ముద్రను: వేసినవే. 

వీరు, శ్రీరంగం గోపాలరత్నం, లక్ష్మి కనకదుర్గ మొదలైన కళాకారులు 
పాడి, ఆకాశవాణి విజయవాడ ప్రసారం చేసిన లలిత సంగీతం వింటే 
తన్మయత్వంతో శరీరం పులకరిస్తుంది. 





గయ రచయిత కావాలంటే? 


గేయం రాయడానికి చక్కటి భావాలు తోచవచ్చు. కానీ భాషా సంపద? 
భావసౌందర్యానికి తగిన పదజాలం? భాష మీద పట్టు వుంటే చాలదు. భావాల 
తోటలో విరిసిన ఆ సుమాలను కోసుకుని సొంతం చేసుకోవాలి. 

మనకేదైనా ఓ ఊహ (చక్కనిదా కాదా అనేది తరువాత) వస్తే - కొందరికి 
దైరీలో రాసుకునే అలవాటు ఉంటుంది. అది కవితగా మార్చే వీలుంది. 
ప్రతిభను బట్టి అది పాటగా మార్చడానికి వీలుంటుంది. అయితే ఆ గేయంలో 
నిర్మాణం ఎలావుంది? పల్లవి లేదా మకుటం లాగా ఉల్లాసం పొదిగిన ఒకటి 
రెండు పాదాలు రాయగలిగామా అని చూడాలి. అంత్యప్రాసల కోసం అధికంగా 
ప్రాకులాడవలసిన పనిలేదు. కవితా ప్రతిభ వుండాలిగానీ గాన యోగ్యంగా 
రావాలి. పెద్ద పెద్ద సమాస భూయిష్టమైన పదాలు - వాడితే పాండితి గరిమ 
ప్రకటించుకోవచ్చు గానీ - పాట పాడాలంటే కొరుకుడు పడదు - బాణీ 
కట్టడం కూడా చాలా కష్టం. ఏదో ఒక బాణీ కుదురుతుంది. అంతే! అందుకే 
కొందరు గేయకారులు రాసిన గేయాలు విరివిగా పాడబడలేదు. బాణీల పొదిలో 
ఒదిగే పదములకోసం వెతకాలి - ఎన్నోసార్లు రాసి, తిరగరాసి ఆ 
తరువాతెప్పుడో మంచిపదం రావచ్చు. నిఘంటువు చూస్తే తప్పులేదు అని 
కూడదా కొందరంటున్నారు. మనం వాడిన పదము మనం అనుకొన్న భావాన్ని 
పాడుకునేలా వుందా? వుంది అనేంతవరకు సరిదిద్దుకోవలసిందే. అంతేకాదు 
పాడితే వినడానికి సొంపుగా వుంటుందా అని కూడా ఆలోచించాలి. 


62 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


కొంతమంది కవులకు రాత్రి నిద్రపోవడానికి ఉపక్రమించే సమయంలో, 
మరికొందరికి తెల్లవారు రూమున చక్కటి భావగీతాల పల్లవులు వుదయిస్తూ 
వుంటాయట. మరికొందరికి ఏకాంతంలో, మరికొందరు మనకు యిష్టమైన 
వ్యక్తుల సన్నిధిలో, భగవంతుని సన్నిధిలో, గేయాలు ఆరంభమవుతాయట. 
కొందరు కవులు అమితమైన కోపావేశాలు, నిరాశానిస్ఫుహ, భయం, 
కలిగినపుడు కవితలు, గేయాలు రాయగలిగారు. ఆశువుగా కొందరికి ప్రకృతిలో 
ఏది చూసినా గేయాలు మనసులో అల్లుకుపోతాయి. ఆకాశానికేసి చూస్తూ, 
(ప్రేమకు ప్రపంచంలోకెల్లా ఉన్నతమైనవన్నీ లభించాలనుకొన్నట్లుగా - 


చుక్కలతోనొక్కసారి 

సూచింతును - నా కన్నియ 

నల్లని వాల్దడలోపల 

మల్లియనై మొలవాలని - లాంటి గేయాలు. 

కృష్ణశాస్త్రిగారి - ఆకులో ఆకునై ఈ అడవిలోన వుండిపోనా అంటూ 
రాసిన పాట అడవిలో ప్రయాణం చేస్తుండగా ఆ భావం వచ్చి రాశారట. 

కొందరికి ఏవైనా కథలు చదువుతున్నపుడు గేయానికి అనువైన 
భావాలుదయిస్తాయి. కొందరికి సంగీతం ఫనగానే ఇఓ; గేయం. మనసు 
తలుపుతడుతుంది. ప్రేమ, వివాహం, చాలామంది అనుభవిస్తుంటారు. అవి 
కూడా గేయానికి వస్తువులే - 

మీరేవిషయాన్ని చెప్పదలుచుకున్నారో ఎన్నుకోండి. కూనిరాగం 
వ్రాయండి. మీకు తెలిసిన పాటలు లయలు మరోసారి చూసుకోండి. పాట 
రాయడం మొదలు పెట్టండి. ఇది - రేఖా మాత్రమే. ఆ తరువాత మెరుగులు 
దిద్దడం, ప్రసిద్ధ గేయకవుల, సంగీత రచయితల సలహా సంప్రదింపుల 
సహాయంతో చేయవచ్చు. 

గేయ రచయిత కావాలంటే దేశకాల పరిస్థితులు, ఎటువంటి గేయాలు 
అందరూ వింటున్నారు అనేది ఎప్పటికప్పుడు పరిశీలిస్తూవుండాలి. అన్ని 


గేయ రచయిత కావాలంటే? 63 
మాధ్యమాలను గమనిస్తూవుండాలి. | 

సాధ్యమైనంతవరకు సంతోషంగా వినే గేయాలే చెల్లుతాయి. దుఃఖం, 
కరుణ ఇప్పటి స్పీడ్‌ యుగంలో - వినడానికి ఎవరూ ఇష్టపడరు - పాడడానికి 
హుషారుగా వుందేవైతే యువజనులు ఆదరిస్తారు - సంగీత రచనకారులు 
ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. రకరకాల “ఆల్బమ్స్‌” దృశ్య, శ్రవణ రెండూ 
కలిపి వచ్చేస్తున్నాయి. 

కొందరు యువకవులు - మీరు ఫలానా పాట రాయండి అనో లేదా 
పాటకు వస్తువునో యిచ్చి రాయమంటే - చక్కగా రాస్తారు. మీరు 
రాయగలుగుతారు అని తెలిస్తే కదా ఎవరైనా అడిగేది - ఏదిముందో 
నిర్ణయించుకోండి. 





లలిత సంగీతంలో గాయనీ గాయకుల అర్హతలు 


కళాకారునికి వుండవలసిన ప్రతిభ 

సంగీత రచన - రచనాకారుడికి వుండవలసిన జ్ఞానం తరువాత 
ముఖ్యమైనది కళాకారుని గానం. 

పాట స్వభావం, జ్ఞానము సంగీతంలోనూ గానంలోనూ రసానుభూతి 
సిద్ధిస్తుంది. అపుడే అలరించి, ఆదరణపొందుతుంది. గాయని లేదా గాయకుడు 
- లలిత సంగీత గానంలో ముఖ్యమైన పాత్రవీరిదే. గేయకారుడు స్వరకర్త 
ఎంతో (శ్రమపడి చేసిన భావచిత్రాన్ని శోతకు అందించేది వీరే. సాహిత్య 
సంగీతాలను అందించవలసిన రీతిలో అందించకపోతే అంత శ్రమా వృధా. 
సాహిత్య సంగీతాలు ఒకటిలోనొకటి. ఒదిగి ఎంత రమణీయంగా గీతం 
వినిపించాలని సంగీతకారుడు భావిస్తాడో - ఆ భావనను తన గళం 
ద్వారాసాకారం చెయ్యగలిగేవాడు గాయకుడు. కవి మాటలు సజీవంగా గాయని 
కంఠంలో ధ్వనించాలి. 

గాయినీ గాయకులకు కూడా శాస్త్రీయ సంగీత జ్ఞానం వుండడం తప్పనిసరి 
కాకపోయినా వుంటే చాలా మంచిది. బాణీని అర్థం చేసుకోవడానికి 
దోహదపడుతుంది. 

పాటనేర్చుకునేటప్పుడు స్వరకర్త సృష్టించిన వరుసను, దోషరహితంగా 
(గ్రహించడానికి, పాట పాడడానికి సహాయపడుతుంది. 


లలిత సంగీతంలో గాయనీ గాయకుల అర్హతలు 65 


శివపాదము నుంచ నేను 

శిలనైనను కారాదా 

స్వరకర్త “కారాదా” అని ఎలా పాడాలి అన్నది పాడి వినిపించి 
నేర్పించినా- 

గాయకుడు సరిగ్గా (గగ్రహించదానికి స్వరజ్ఞానమే శరణ్యం - అవుతుంది. 
అలా అనకూడదు యిలా అనాలి - అని చెప్పవచ్చు. పాడి వినిపించవచ్చు. 
రికార్డు చేసుకుని పదే పదే విని ఆ అందాన్ని పలికించగలగవచ్చు. కానీ - 
ఫలానా పాదంలో చివర ఫలానా స్వర సమూహంలో - ఫలానా స్వరం ఇది 
- అని చెప్తే అర్ధం చేసుకునే శక్తి వుండాలి. అప్పుడే సరిగ్గా పాడడానికి కూడా 
వీలవుతుంది. 

శాస్త్రీయ పరిజ్ఞానం - అంటే ఫలానా స్వరం అంటే ఫలానా '6' శు 
ద్ధరిషభం పలకాలి చిన్న “5” అక్కడ గాంధారం. అంతర గాంధారం - పెద్ద 
“గూ పలకాలి అని కంపోజర్‌ అంటే అర్ధం చేసుకుని పాడగలిగిన శక్తి వుంటే 
త్వరితంగా పాటనేర్చుకునేందుకు, కంపోజర్‌ కుదిర్చిన బాణీ యధాతథంగా 
పాడేందుకు వీలవుతుంది. సాధన చేసేటప్పుడు లేదా రిహార్సల్స్‌ చేసేటప్పుడు 
కూడా ఫలానాచోట ఎలా పాడాలి - అనే సందేహం కలిగి ఏ స్వరం ఎలా 
సరిచేసుకోవాలో మనకే తెలుస్తుంది. 

ఈ దశనుదాటి ఇంకొంచెం సులువుగా సరిగ్గా పాడగలగడానికి 
నేర్చుకోవడానికి సహాయపదేది - నొటేషన్‌ - సంగీతభాష - స్వరాలను ఎలా 
వాడాలో తెలిపే భాష ఈ భాష చదివి అర్ధం చేసుకుని పాడగలిగితే చాలా 
మంచిది. దీనికి చాలా ప్రావీణ్యం కావాలి. 

ఉదాహరణ: 

స్వరం క్రింద 'నిదపా - లాగా ని కింద చుక్కపెడితే మంద్రస్థాయిలో 
పాడేవి అని అర్ధం. అక్షరాల పైన చుక్క. గుర్తు నిదపా యిలా పెడితే 
తారాస్థాయిలో పాడాలి అని అర్ధం. 'సాో రెండు అక్షరాల నిడివి - సా, 

, మూడు అక్షరాల నిడివి సా; అంటే నాలుగు అక్షరాల నిడివి - ఇలా వుంటుంది. 


66 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 
_ “హే” అంటేతారాస్థాయిలోని పంచమం - "నాలుగు అక్షరాల నిడివి 
వరకు సాగి పాడాలి అని ఆ స్వరానికి సాహిత్యంలో వున్న ఆ అక్షరాన్ని 
అంతసేపు పాడాలి అని అర్థం. అయితే ఆ దీర్హం - ఏ గమకం అనేది కూడా 
తెలిసికోవాలి. రచనా కారుడి సలహా మేరకు పాడాలి. 

చాలా అనుభవజ్ఞులైన గాయకులకు నొటేషన్‌ మీద ఆధారపడకుండానే 
వారికే స్వయంగా ఆ నొటేషన్‌ మనసులో తెలుస్తూ వుంటుంది. ఘంటసాల, 
రాజేశ్వర్రావు, ఎస్‌. జానకి, జిక్కీ సుశీల, లీల, ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం 
లాంటివారు ఈ కోవకు చెందినవారు. సంగీతం కోసమే దైవం మనకందించిన 
రత్నాలు. 
భావప్రకటన 

సంగీత శాస్త్ర పరిజ్ఞానం, భాషా పరిజ్ఞానం. సంగీత భాష ఇవన్నీ గీతాన్ని, 
సంగీత రచనను అర్ధం చేసుకునేందుకు అవసరమైన మొదటి పరికరాలు 
పాటగా అందించడానికి ఇది మొదటిమెట్టు. అయితే ఇంకో ముఖ్యమైన విషయం 
గాయకునికి తెలియాలి. కేవలం రాగస్వరూపం తెలియడం మాత్రం చాలదు. 
స్వరస్థానాలు .... దోషంలేకుండా పలికించడం మాత్రం కాదు. ఆస్వరం లేదా 
ఆ స్వర సమూహాల వరసలకు గల సాహిత్యం పలికేతీరుపట్ల శ్రద్ధ వహించాలి. 
ఉచ్చారణ దోషాలు లేకుండా మాత్రం కాదు. ఆ సాహిత్యంలో వున్న భావాన్ని 
గాత్రం ద్వారా వినిపించగలగాలి. భక్తి భావమా? నిరాశా? విరహమా? 
(ప్రబోధించే ఖావమా? (క్రేయనీ (పప్రియీలవమధురోవాలా? ఆయా 
భావప్రకటనవుంటే గానీ గానం రక్తి కట్టదు. ఎంత మంచి శారీరం వున్నా, 
త్రిస్థాయిలో పాడగలిగినా, సంగీత రచన చాలా ఉన్నతస్థాయిలో వున్నా ఆ 
గీతంలో పున్న భావం గానంలో ధ్వనించకపోతే - ఆ లలితగానం వృధా. 
వినాలని అసిపించదు. నిలవదు - ఎన్నాళ్లో (బ్రతకదు. భావయుక్తంగా 
లో 


పాడడానికి గాయనీ గాయకులు కృషి చెయాలి. అప్పుడే ఆ పాటలో జీవం 
హ్‌ త్తి గ 


వుండి సజీవంగా నిలబడుతుంది. 


లలిత సంగీతంలో గాయనీ గాయకుల అర్హతలు 67 

మంద్రస్థాయిలో పాడేటప్పుడు తారాస్థాయిలో పాడేటప్పుడు లాలిత్యం, 
మాధుర్యం లేదా ఉచితమైన రసపోషణ సమానంగా వినిపించగలగాలి. 
ఏమాత్రం శ్రమపడి పాడుతున్నట్లు వినిపించకూడదు. అనిపించకూడదు. 

లలిత సంగీత గాయకులకు శృతి ఎంత వుందాలి! 

సంగీత శాస్త్రంలో త్రిన్ధాయి పలికితేగానీ పాదకూడదు అని వుంది. 

గాయక దోషాలు లేకుండా పాడాలి అని వుంది. 

భారతదేశ శాస్ర్తీయ సంగీత విద్వాంసుల్లో త్రిన్థాయిలో పాడగలిగిన 
వారు కొందరున్నారు. లలితసంగీతం నిర్వాహకులుగా ఆకాశవాణిలో లలిత 
సంగీతాభివృద్ధికి విశేషమైన కృషి చేసిన - తెలుగు లలిత సంగీతలోకానికి 
తెలిసిన శ్రీ పాలగుమ్మి విశ్వనాథంగారితో చర్చించాను. వారి ఉద్దేశ్యంలో 
స్త్రీ, పురుష గాత్రాల్లో 6 1/2 నుంచి 1 1/2 వరకు పాడగలిగివుందాలి. 

శృతి - గురించి చర్చించడం జరిగింది. 

ప్రీలుగానీ పురుషులుగానీ, కొంతమంది ఎక్కువ శృతిలో పాడగలుగుతారు. 
కొందరు పాడలేరు. జన్మతః ఓకల్‌ కార్ట్‌కు పెద్ద శృతిలో పాడగలిగే శక్తి 
వుంటుంది. కానీ సాధనవలన శృతి కొంచెం పెంచుకొనవచ్చు. దానికి క్రమం 
తప్పకుండా సాధన చేస్తూ వుండాలి. తప్పకుండా ఫలితం వుంటుంది. 

6 1/2 నుంచి 1 1/2 శృతులవరకు మంద్రస్థాయిలో, పంచమం నుంచి 
తారాస్థాయి పంచమం వరకు హాయిగా పాదడగలగాలి. 

ఇలా పాడగలిగినపుదే పాట భావ ప్రకటనకు వీలుంటుంది అని చాలా 
మంది కంపోజర్ల అభిప్రాయం. స్వరకర్తలకు గాయక, కళాకారులకు ఈ 
విషయంలో బేధాభిప్రాయాలు వున్నాయి. 

కష్టపడి పాడుతున్నట్లుగా తెలియకుండా పాడగలగాలి అని సంగీత కారుల 
అభిప్రాయం. అయితే అంత కష్టపడి (శ్రమపడుతున్నా తెలియకుండా పాడే 
ప్రయత్నం అసలు ఎందుకు? ఈ ప్రయత్నంలో లలితసంగీతంలోని హాయి 
పోతుంది అని శ్రీమతి రావు బాల సరస్వతి లాంటి వారి అభిప్రాయం అయితే 


ఇద్దరి అభిప్రాయాలు సరియైనవే - అన్పిస్తుంది. ఎందుకంటే - శృతిని 


68 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


ఎంచుకోవడం అనేది - పాట, సాహిత్యం, వృత్తాంతాన్ని బట్టి జరుగుతుంది. 
అయితే ఫలానా స్వభావం గలపాటలు అంటే ఉత్సాహభరితంగా, ప్రబోధరీతిలో 
పాదేవి లాంటివి ఎక్కువ శృతిలో పాడితే బావుంటాయి. కానీ ప్రతి పాటా 
(పప్రేమగీతం, భక్తిగీతం, విరహగీతం అన్నింటికీ పెద్ద శృతిలోనే పాడి తీరాలి 
అని నియమం లేదు. గాత్ర ధర్మాన్ని బట్టి టల. ఎన్నుకోవాలి. అంతేగానీ 
పాటలు ఫలానా అనుకున్నాక కళాకారులను ఈ శృతిలోనే పాడాలి అని 
స్వరకర్త అనుకోవడం ఉచితంకాదు - కాకపోతే ఆ శృతిలో పాడగలిగే 
కళాకారులను ఎన్నుకోవాలి. 

ఈ పద్ధతులు పాట తయారుచేస్తున్న లక్ష్యాన్ని బట్టి కూడా 
మారుతుంటాయి. ఆకాశవాణిలో గానీ, క్యాసెట్లు లేదా సి.డి.ల కోసం గాన్సీ, 
ఫలానా గేయాలు, ఫలానా స్వరకర్త. ఆ తరువాత ఫలానా గాన కళాకారులు 
అనే వరుసక్రమంలో ఆలోచించి ఏర్పాటు చేస్తే సౌలభ్యం ఎక్కువ. కానీ 
కొన్నిసార్లు ముఖ్యంగా ఆకాశవాణిలో - ఫలానా కళాకారుని లలిత సంగీతం 
అన్నపుడు వారికి చాలా వరకు స్వేచ్చ వుంటుంది. అయితే ఫలనానా గేయాలు 
లేదా ఫలానా ప్రత్యేక కార్యక్రమాలు అవి ప్రసారం చేసేటప్పుడు దానికి తగిన 
కళాకారుల్ని తగిన సంగీత రచనాకారులనే ఎంపిక చేయకతప్పదు. అప్పుడు 
శృతి ఈ పాటకు ఇంత వుండి ల్‌ాలి అనేవి తప్పకుండా పాడించడానికి 
అవకాశం వుంటుంది. 

. అయితే గాయనీగాయకులను ప్రోత్సహించాలా, లేక వివిధ గేయాల 
రచనలను ్రోత్సహించాలా లేదా స్వరకర్తలకు అవకాశం యివ్వాలా అనే 
విషయాలలో ఆకాశవాణికి ఇప్పటికీ ఒక పూర్తి స్వేచ్చ లేదు అంటే అతిశయోక్తి 
కాదు. నియమనిబంధనల సంకెళ్ళతోనే ముందుకు నడవవలసి వస్తున్నది. 
ఈ ఇబ్బంది ప్రైవేటు రంగాలు, సినిమా రంగంలోని వారికి లేదు. ఏం 
చేసినా చివరికి శ్రోతలకు నచ్చాలి అనేదే ప్రధానాంశంగా వుంటే ప్రమాణాలు 
మెరుగుపడతాయి. - 

అయితే గాయనీగాయకులు మాత్రం నిరంతర సాధన చేస్తే తప్పకుండా 


శృతిని పెంచుకోగలుగుతారు. 


లలిత సంగీతంలో గాయనీ గాయకుల అర్హతలు 69 


సంగీత రచనా కారులు ఫలానా శృతిలో పాట వుండాలి, అందులోనూ 
మంటద్రస్థాయిలో పంచమం వరకూ తారాస్థాయిలో కూడా పంచమం వరకూ 
గాయకుడు అందుకోగలగాలి. అని అనుకోవడం స్వరరచన దృష్ట్వా చాలా. 
న్యాయమైనది. సంగీత రచన అప్పుడే రసవంతంగా వుంటుంది. లేకుంటే 
హద్దులు గీసినట్లవుతుంది. అప్పుడు పాట బాణీ మనసును అంతగా రంజింప 
జేయలేదు. స్వరకర్త తన సామర్ధ్యాన్ని - అనుకున్నంతగా వుపయోగించే 
అవకాశం వుండదు. ఈ రెండువిధాలా సంగీతరచన దెబ్బతింటుంది. 
అందువలన ఏ పాటకు ఏ శృతి అన్నది సంగీత కారుని నిర్ణయానికి వదలడమే 
న్యాయం. కొన్ని పాటలు జనాదరణ పొందడానికి, కొన్ని అంతర సానుభూతిని 
కలగజేయకపోవడానికి కొంత శాతం కారణం శృతి కూడా అని చెప్పక తప్పదు. 
పాట చప్పగా వుండి తేలిపోవడానికి గొప్పగా వుండి నిలబడడానికి శృతికూడా 
ఓ కారణంగా చెప్పవచ్చు. 

త్రిన్థాయిలో పాడగలిగిన సంగీత విద్వాంసులు - డా॥ మంగళంపల్లి, 
బడే గులామ్‌ ఆలీఖాన్‌, పర్వీన్‌ సుల్తానా (హిందూస్తానీ శాస్త్రీయ గాయని), శ 
ఎస్‌.జానకి, పి.సుశీల. 

అయితే శాస్త్రీయ సంగీతం పాడేటప్పుడు శృతి వేరు, ఇతర గీతాలు 
పాడేటప్పుడు శృతివేరు. 

గానానికి శృతి లయ తల్లి, తండ్రి. శృతి శుద్ధంగా, పాడడం ఎంత 
ముఖ్యమో ఎంత అవసరమో లయ బద్ధంగా పాదటం అంత ముఖ్యం. కష్టపడి 
కింది పంచమం, పై పంచమం అందుకున్నట్లుగా ఎలా తెలియకూడదో - 
లయ కూడా కష్టపడి పట్టుకున్నట్లుగా వుండకూడదు - అవన్నీ సాధనలో 
చూసుకోవాలి. 

స్వరకర్త పాట బాణీని నేర్పించినపుడు దాని రాగస్వభావం స్వరస్థానాలను 
గుర్తించాలి కద్దా. అదే విధంగా తాళము, గతిని కూడా అర్ధం చేసుకోవాలి. 
తాళ బద్ధంగా పాడటం కోసం - సాహిత్యాన్ని అలక్ష్యం చేయకూడదు. అర్ధం 


70 ౭ సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


చెడకుండా మాత్రమే కాదు - అర్ధసహితంగా మాత్రమే కాదు అర్ధం తెలిసే 
విధంగా (శోతకి) ఆ లయను అందించాలి. 

సంగీతపరంగా గాయకుల బాధ్యత ఎంతో పాటను ప్రదర్శించేటపుడు 
సాహిత్యపరంగా కూడా అంతటి బాధ్యత అంతే. భాష తెలియనివారు,లేని, 
తమ మాతృభాషకాని వారు పాడినప్పుడు దోషాలు దొర్లుతుంటాయి అనేది 
సహజమే. అయితే దోషారోపణ చేయలేని విధంగా పాడడం గాయకుని బాధ్యత. 

గాయకులకు శృతి ఎంత వుండాలి? ఎలా వుండాలి? ఎందుకు వుండాలి? 
రేంజ్‌ ఎక్కువగానే వుండాలా? 

బాలమురలళీగారితో సంభాషించినపుడు - త్రిస్థాయి పలికితేనేగానీ అసలు 
పాడకూడదు అని శాస్త్రంలో వుంది అన్నారు. అయితే అందరూ దాన్ని 
పాటించడం లేదు. గాయకులు దోషాలు లేకుండా పాడాలి. తన్యతలో 
పాడగలిగిన విద్వాంసులు గాయకులు వున్నారు. 





డా॥ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో రచయిత్రి 





లలిత సంగీతం - వాయిద్యాలు 


ఎలక్రానిక్‌ వాయిద్యాలు 

ఎలక్ర్టానిక్‌ వాద్యాలు వాడడం 1950 ప్రాంతాల్లో మొదలైంది. 
అంతకుముందు వాద్యాలు మేధస్సు ప్రతిభ ఆధారంగా చేతులను కాళ్ళను, 
నోటిని ఉపయోగించి వాద్యాలు వాయించేవారు. 

సంగీతరచన వాద్యాలనాదాన్ని లయ వాద్యాలతో వివిధ తం 
మొదలైనవాటిని భద్రపరుస్తారు. లలిత సంగీతంలో కావలసిన పియానో 
లాంటివి ఒక లయలో నడిపే లయవాద్యాలు అన్నీ - కీ బోర్డ్‌ లాంటి వాద్యంలో 
లభ్యమవుతాయి. - 


ల 


ఈ వాద్యాలలో సంగీత నాటకాలకు లేదా నాటకాలకు లేదా పాటలలో 
కావలసిన ధ్వని ఎఫెక్ట్‌లు కూడా యా 
కానీ ఈకీ బోర్డ్‌ లాంటి వాద్యాలు - మెకానికల్‌ రీప్రొడక్షన్‌ గనుక 


ఆ 


వినసొంపుగా వుంటాయి కానీ ఆయా వాద్వాల సుచ్శమైన, ప్రకృతిసిదమైన 
న ప షా 


ల. 


వాదన - అదీ కళాకారుని ఎప్పటికప్పుడు ప్రదర్శించగలిగే భావప్రకటన ఇవన్నీ 


యె 


న్స 
౮ 


ద 

'ఈ 
లోపిస్తాయి. హార్మోనియమ్‌ లాగానే ఈ కీబోర్డును కూడా కొంతకాలం, 
ఆకాశవాణి - నిషేధించింది. కానీ - న్నా వాదకం, ఇతర మ చ్వశ లు, 
సినిమా, ప్రయివేట్‌ రికార్డింగ్‌లు, ప్రదర్శనలలో రానురాను ఎక్కువైంది. 


కళాకారులు, ఉపయోగించే పం రచనా కారులు, ఎక్కువై, కొత్తదనంతో 


772 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


వుండటంతో ప్రజలు కూడా ఆదరించారు. 1975-80 ప్రాంతంలో ఆకాశవాణి 
నిషేధాన్ని ఎత్తి వేసింది - అప్పటి నుంచి ఎలక్షానిక్‌ వాయిద్యాలను కూడా 
ప్రసారయోగ్య వాద్యాలు పట్టికలో చేర్చింది. అయితే - ఆడిషన్‌ - అనే కాకుండా 
స్క్రీనింగ్‌ తో మాత్రం ఈ కళాకారులను ఎంపిక చేయవచ్చును అనే నియమాన్ని 
ప్రవేశపెట్టింది. 

నోటితోనే వాద్య ధ్వని రప్పించడం ఒక వాద్యంగా వుంటుంది. 

పాటకు సాయంగా, గాయనీ లేదా గాయకునికి విశ్రాంతి నివ్వడం 
కోసం - వాద్య సంగీతం - లలిత సంగీతంలో తప్పనిసరి - అయితే వాద్యాన్నే 
- గళంలో వినిపించడం అనే ప్రయోగాన్ని డా.మంగళంపల్లి బాలమురళీ 
కృష్ణగారు అద్భుతంగా చేశారు. మద్రాస్‌ (ఇప్పుడు చెన్నై) - ఆకాశవాణి 
ప్రసారం కోసం - నిర్వహించిన గోదా కల్యాణ వైభోగమె - అనే ఒక సంగీత 
నాటకానికి ఈ ప్రయోగం చేశారు. అందులో వున్న పాటలకు తంబురా 
“స్థానంలో - మానవ కంఠాన్ని వాడారు. ఒక్కొక్క స్వరానికి ఒక కంఠం 
ఏర్పాటు చేసి ఒకరి తరువాత ఒకరు ఆ స్వరాలను - పట్టి - గుక్క 
వుంచగలిగినంతసేపు అదే విధంగా శిక్షణనిచ్చారు. తంబురా వాక్టీ గచేటపుడు 
ఒక తీగ తరువాత మరొకటి ఎలా ఆపకుండా మీటి ధ్వనిని రప్పిస్తామో - 
అదే విధంగా అదే వరుసలో - సమమస ||| స్వరాల ధ్వనిని వినిపించారు. 


గుంభితం అనే గమకాన్ని ఉపయోగిస్తూ అంటే - పెదవులు మూసుకుని 
- ఆయా స్వర స్థానాన్ని - ఊ - అంటూ వినిపించటం. ఇదే ఆకాశవాణి 
ప్రయోగాల ప్రత్యేకత. 
నోటితో కొత్తగా ఒక సంగీత వాద్యాన్నే ఆవిష్కరించిన ఘనత కూడా 
తెలుగు రంగస్థల నాటక, కళ్లాకారుడు ఈలపాట - రఘురామయ్యకే దక్కింది. 
అందుకే - ఈలపాట అన్నమాట వారి యింటిపేరై కూర్చుంది. 
ప్రస్తుతం - శ్రీ శివప్రసాద్‌ ఈలపాటలో - కర్నాటక సంగీత కచేరీలు 
చేసి మెప్పిస్తున్నారు. 1976 ప్రాంతంలో - బిస్మిల్లాఖాన్‌ శహనాయ్‌, ఫ్లూట్‌ 


లలిత సంగీతం - వాయిద్యాలు 773 
వాద్య సంగీతం చిన్న పాటలు అనుకరించడంతో మొదలు పెట్టారు. అప్పుడు 
- ఈ (గ్రంథ రచయిత్రి హైదరాబాద్‌ ఆకాశవాణిలో ఉద్యోగం చేస్తుండగా, 
యువజనుల కార్యక్రమంలో శ్రీ శివప్రసాద్‌ గారిని పరిచయం చేశారు. ఆ 
కార్యక్రవు వసారం చాలామంది (శోతలను ఆకట్టుకుంది. ఆ 
శివప్రసాద్‌గారిప్పుడు ఈలపాట - విద్వాంసునిగా రాణిస్తున్నారు. ఎన్నో కచేరీలు 
చేశారు. క్యాసెట్లు, సిడిలు విడుదల చేశారు. | 





లలిత సంగీతం - సాహిత్యం 


లలిత సంగీతంలోని సాహిత్యం అంటే పదజాలం - ఆలోచించి రాసినది 
కాకుండా - అప్పటికప్పుడు జానపదుల మనసుల్లోతుల్లోంచి వెడలిన పాండిత్యం 
కొన్నింటిని పరిశీలిద్దాం. అందులోని భాషా సౌందర్యం. గోచరిస్తుంది. 
మనకందరికీ తెలిసిన కవులు రచించిన గేయాలతో సమానంగా నిలుస్తాయి. 
అంటే శైలి లలిత మనోహరంగా వుంటే అది లలిత గేయమే. 

ఉదాహరణ: పూసలు సూదులు అమ్ముకుని జీవించే ఓ కొందడజాతి 
వాళ్ళు పాడిన జానపదగేయం. 

నక్కలోళ్ళ చిన్నాదాన్ని నాణ్యమైన చిన్నదాన్ని 

వాలకొప్పుబెట్టుకొని కట్టమీద బోతవుంటే 

వాడు జూసే సూపులకు వాలుకొప్పుజారిపోయె 

చూపులకే - కొప్పు జారిపోయిందట వాడి చూపులవాడి ఆమె తల 

కొప్పును జార్చిందట. ఎంతటి చక్కని కవిత్వం: శిష్టసాహిత్యానికి ఏ 

మాత్రం తీసిపోని కవితల సౌందర్యం, మాత్రాఛందస్సు, 

గేయతత్వం. అంటే మొదటి మూడు పాదాలు. చరణం తరువాత 

అందుకోగలిగే అర్ధయుక్తమైన పల్లవి. 

ఎవరు రాశారు? ఎవరు పాడారు అనేది తెలియదు. పాడుకోవడానికి 


జానపదంలో వున్నంత గెయతత్వం, లయ, పుష్కలంగా వున్నాయి. కొన్ని 


లలిత సంగీతం - సాహిత్యం 75 


గేయాలు - వ్రాయబడినా లేదా గేయాలుగా ప్రచురితమైనా - వాటిలో 
గేయ లక్షణాలు సంపూర్ణంగా లేనివికూడా వున్నాయి. 

గేయ లక్షణాలు సంపూర్ణంగా లేనివి పాడబడదలేదా? అంటే - పాడారు 
అని కూడా చెప్పవచ్చును. ఎందుకంటే సంగీతంలో వున్న మహత్తు అది. ఏ 
శబ్దానికైనా వరుస కూర్చవచ్చు. అర్ధం చెడకుండా ఏ అక్షరమైనా ఎన్ని 
మాత్రలతోనైనా పాడవచ్చు. అంత మాత్రం చేత అది సలక్షణమైన గేయం 
అని చెప్పలేము. అలాంటివి వచన కవిత క్రిందికే వస్తాయి. కానీ మరి అలాంటివి 
- పాడటం - ఎలా జరుగుతుంది? అంటే - అటువంటివి ఒక ప్రయోజనం 
కోసం వ్రాయబడినవి. గేయ కావ్యాలలో, సంగీత నాటకాలలో గేయరూపకాలలో 
- పాత్రలను పలికించడంలో లేదా ఏదైనా సన్నివేశం, దృశ్యం వర్ణించడంలో 
ఇలాంటి వచన కవితలు పాడడం - రంగస్థలంపై గానీ లేదా కవిగోష్టులలోకానీ 
జరగవచ్చు. ముఖ్యంగా ఆకాశవాణి ప్రసారాలలో సంగీత నాటకంగా ప్రసారం 
అయినపుడు, అవసరాన్ని బట్టి జరుగుతాయి. 

పై చర్చ ఉద్దేశ్యం: లలిత గేయ సాహిత్యం పాడడానికి అనువుగా వుండాలి. 
గేయతత్వాన్ని కలిగి వుండాలి అని. అంతేకాదు. సంగీత రచనకు వీలుకలిగి 
వుండటం, అంటే అర్ధం సహితంగా, భావపూరితంగా పాడడానికి వీలైన 
పదములు, పాదాలు వుండాలి. గేయానికి పల్లవి అనేది లేదా ఒక్కొక్క చరణం 
తరువాత - మళ్ళీ మళ్ళీ పాడగలిగిన ఒకటి, రెండు లేదా మూడు, నాలుగు 
పాదాలు వుండాలి. పాటకు పల్లవే జీవం. 


ప।॥ అాలలోపలపూలు పూచిన రామమందిరలీల ఆరామసుందరహేల 
జాలలో హృదయాలు విరిసిన రాచకేళీ ధార ఆరామసుందరహేల 
నిన్నటిదామరి మొన్నటిదా ఇది ఎన్ని జన్మలగాధ 

కళా దేవతల కదానిచూపుల కాలంబందేకాదా 

శిలలా! కావివి; ఉలితాకిడిలో జలజలపొంగిన అలలు 

అలలా! కావీవిః అకృతి దాలిచి నిలిచినబంగరు కలలు 

తరాల క్రిందటి పురాణకథలు। శాస్త్రం మతము సమస్తకళలు 


తన ఎదలోనేదాచుకున్నది! కసులున్నవాని చూడమనుది. 


76 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


“రామప్ప అనే సంగీతనాటకం - ఆకాశవాణి విజయవాడ కేంద్రం 
నుంచి 1959లో ప్రసారమైంది. శ్రోతల మనసులు దోచుకున్న ఈ నాటక 
రచయిత డా.సి. నారాయణరెడ్డిగారు. వరంగల్‌ ప్రాంతంలో నున్న రామప్ప 
దేవాలయం శిల్పాలను చెక్కిన ఒక శిల్పి కథ. నాటక ఆరంభంలోని గీతమిది. 

పల్లవి - లో ఆ గీతం దేన్ని గురించి అన్నది స్పష్టంగా వుంది. ఆ 
తరువాత ఆ శిల్పవైభవం, శిల్పి నైపుణ్యం, ఆ శిలల్లో దాగివున్న మన చరిత్ర 
యిలా ఒక్కొక్క చరణంలో అందంగా వర్ణించారు. ఒక్క చరణం తరువాత - 
ఆ పల్లవి అందుకుంటే అందం. ఆ గేయసాహిత్యం మకుటం పల్లవి. 

అచ్చులో చదువుతున్నపుడు వరసగా చదువుతూ ఆనందించగలం - 
కానీ పాటనుంచి వినే ఒక (శోతకు అదీ మొదటిసారి వినే శోతకు ఆ పాట 
కేంద్ర బిందువు ఏమిటి అనేది తెలియడానికి పల్లవి - ఆధారం- 

గాయకునికి లేదా గాయనికి మధ్యమధ్యలో విశ్రాంతి అవసరం. ఆ 
విశ్రాంతికి సాధారణంగా పల్లవి పాడాక, చఠణం తరువాత పల్లవి మళ్ళీ 
పాడాక అలాగే ప్రతీసారీ సాహిత్యపరంగా కానీ, సంగీతపరంగా కానీ, గాయక 
దృష్టితో గానీ లేదా శోతల దృష్టితో గానీ పల్లవే పాటకు ప్రాణం. 

ఆరుద్రగారి గేయం - 

చలిగాలి వీచింది తెలవారబోతుంది 

ఇకనైన ఇలు చేరవా ప్రియా 

ఎదురు తెన్నులుచూచి ఎదబెదరిపోయింది 

నిదురలో పడుతనువు నిలబెట్టుకొన్నాను 

ఇకనైన ఇలు చేరవా ఓ ప్రియ ॥1చలిగాలి! 

బరువాయె నామేను చెరువాయె కన్నీరు 

విరహవేదన నేను. మరిమోయలేను 

ఇకనైన యిలు చేరవా 1 చలిగాలి! | | 

విరహవేదనతో తెల్లవారబోతుండగా కూడా రాని ప్రియుని ఇకనైనా రావా 
అంటూ - అలా వేచి వుండటంలో తన ఎదపడిన పాటు, తన వయసుప్తాంగును 


లలిత సంగీతం - సాహిత్యం 777 
ఎలా ఎలా అదుపులో పెట్టుకుందా ఏ చరణం - తరువాత పల్లవి - అది 
వుంటేనే - ఆ వర్ణనకు (చరణంలోని) అర్ధం వుంటుంది - పల్లవే ఆయువు 
పట్టు. 

రెండవ చరణంలో ప్రియురాలి మేను, కనులు దీనావస్థకు వర్ణించారు 
ఆరుద్ర. 

మేను బరువాయెనట 

కన్నీరు చెరువాయెనట. 

విరహవేదన భారాన్ని మోయలేకపోతున్నదట. 

సరే! అందుకని తరువాత ఏమిటి ఏం చేస్తోంది విరహోత్మంఠిత 
ఎందుకోసం? ఎవరికోసం? ఏ కోరికతో ఈ వర్ణన రచయిత చేశారు. అన్నది 
పల్లవి - కి వెళితి గానీ పూర్తి కాదు- 

లలితసంగీత తొలి మధురగాయని. ఆర్‌. బాల నరస్వతిగారు - గానం 
చేశారు. చరణం అంతంలో ఇకనైన యిలు చేరవా - అనడంతో - ఎందుకు 
ఈ చరణాలు అనేదానికి - సమాధానం లభిస్తుంది. “జాలలోపల” గీతంలో 
పల్లవి గేయం దేని గురించి అనేది పల్లవిలో వుంది. 

అన్ని గేయాలకు పల్లవి, అనుపల్లవి, చరణాలు వుండాలని లేదు - 
పల్లవి - చరణాలు మాత్రం వుండవచ్చు లేదా పాట అంతం చరణాల రూపంగా 
వున్నా కూడా - అనువుగా వున్న చరణాన్ని పల్లవిగా అందుకోవచ్చు. కేవలం 
పల్లవి సాహిత్యం ద్వారానో, పల్లవికి కూర్చిన సంగీతం వల్లనో కొన్ని పాటలు 
బహుళ జనాదరణ పొందుతాయి. అసలు - పాట భావం అనేది కవి మనసులో 
మొదట పుట్టగానే అది పల్లవి గానే రూప దిద్దుకుంటుంది. గేయాలను ఈ 
ఉద్దేశంతో పరిశీలిస్తే అర్ధం అవుతుంది. 


కనుపించునా గతము వినుపించునా 

ఎదలోని నాదాలు ఏదారిపోయెనో 1కని।। 
. ఏదో నాలో మెదిలేను మెల్లనై 
' వేదనలు వెల్లువలై వెడలేను పాటలై  ' 1కని॥ 


/73్ర సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 

పుచ్చపూవును పోలు పున్నమిచందురుని 

వెన్నెలనుయ్యనో వగెనోననువీడి 

ఈ గేయ కవి మొదట గత స్కృతుల భావనతో పాట రాయడం జరిగింది. 
అందుకే పల్లవి అదే ధ్వనించింది. వివరణ తరువాతిచరణాల్లో యివ్వబడింది. 

గేయానికి ఒక స్ట్రక్చర్‌, ఒక నిర్మాణం వుండాలి. పాడడానికి అనువైనది. 
పాడదగినది గేయం. ఆ కట్టడానికి ఒక శిల్పం వుండాలి. 

దేనికోసం కూడా భావం చెదకూడదు. కానీ సాహిత్యం అందం 
పాడటానికి, బాణీ కుదర్చడానికి కూడా పేరేపణగా వుంటుంది. మంచి 
పాట అయితే పదికాలాలపాటు నిలిచేది ఆకర్షణీయమైన, అనువైన బాణీ 
అమరుతుంది. గీతంలోని వస్తువును, విషయాన్ని ఎప్పుడూ విననివారు - ఆ 
గీతాన్ని ఆనందించలేరు. ఎందుకంటే వారికవి అర్థం కాదు. 

అయితే గీతకారుని స్వానుభవం, భాష మీద పట్టు వీటన్నిటి ప్రభావం 
పాటమీద వుంటుంది. గీత కర్త, సంగీతకర్త, కళాకారుడు ఒకరే అయితే - ఆ 
భావ సౌందర్యం రాణించడానికి వీలు ఎక్కువ. లలిత గీతాల ఆధారంగా 
సంగీత రూపకాలు ఎన్నో ప్రసారం అయ్యాయి, అవుతున్నాయి. 

గేయ రచయిత ఆయా కాలానుగుణంగా రసజ్ఞతను కలిగించాలి. 
గేయకవులు శ్రోతల నాడిని బట్టి, దేనికోసం వ్రాస్తున్నామో ఆ మాధ్యమాన్ని 
దృష్టిలో వుంచుకోవాలి. 

లలిత సంగీతంలో సాహిత్యం పాడుకోవడానికి అనువుగా వుండాలి. 
మాత్రా ఛందస్సు తు.చ. తప్పక పాటించనవసరం లేదు. యతి ప్రాసలు 
అలవోకగా గేయంలో ఒదిగి పోయేటట్లుగా అలాంటి మాటలు పడాలిగానీ, 
యతి ప్రాసలు మాత్రా చందస్సు కోసం భావాన్ని పాడుచేయకూడదు. 

మన తెలుగు గేయకవులు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గేయాలు కొన్నింటిని 
పరిశీలించి అర్ధం చేసుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది. వాటిలోని సౌందర్యానికి 

షా సౌందర్యానికి. 


లలిత సంగీతం - సాహిత్యం 79 


క్షే 


ఏలా ఈ వియోగాన వేగేనో నా ప్రియా 

ఏలాగీ మేఘమాసం ఏగేనో నా ప్రియా 

గాలివానలో ఎటకే ఒంటిగ కాలినడకపై పోయెదవ బలా 

చల్లగాలిలో యమునాతటిపై శ్యామసుందరుని మురళి 

అయితే కళాకారుడు సమాజంతో పాటు కాలంతో పాటు కదలకూడదని 


కాదు. కదలాలి. మార్పులు గుర్తించాలి. తన కళను తనూ ప్రదర్శించాలి. 
ఆయా దేశకాల పరిస్థితులను బట్టి మార్పు సహజం, తప్పదు. కానీ కళ కళ 
కోసమా కళ ఏదైనా ప్రయోజనాన్ని సాధించడానికా? . ధనార్జ్దనకా? ఇవన్నీ 
ఆలోచించాలి. ఆరోగ్యకరమైన కళారూపాలను, మన సంస్కృతిని ప్రతిబింబించే 
కళారూపాలను నాగరికత పేరుతో కొట్టుకుపోకుండా పరిరక్షించవలసిన బాధ్యత 
కూడా గుర్తుంచుకోవాలి. భావితరాల కోసం భద్రపరచాలి. ఆ బాధ్యత 


కళాకారులకు, ప్రభుత్వానికి, ప్రజలకు పెద్ద పెద్ద సంస్థలకు వుంది. 


భావగీతాల భావ, భాషా సౌందర్యం 


ఏలా యీ వియోగానవేగేనో నా ప్రియా 

ఏలా యీ మేఘమాసం వగేనో నా ప్రియా 

ఘడియ ఘడియ ఒక శిలయై కదలదు సుమ్మీ ప్రియా 
ఎదలోపల నీ రూపము చెరగదు సుమ్మీప్రియా 

పడి రావాలంటే వీలు పడదుకదా నా ప్రియా || ఏలా! 


ఎడదలోన నీ అడుగులు నడచినటులతోచి 

ఒడలంతా మన అశోక తరువు వోలెపూచి 

కడు వివశత 'నూగి పోదు గాలి కౌగిలులను సఖీయ . | 
నాలోని అందెరవలళి దవుదవ్వులకు తరలి 

నా లోపల అలవి కానీ శూన్యమెమిగిలి 


జాలిగా నా సఖియా రావా అనిపిలుతుప్రియా ॥|విలా॥ 


భావ కవిత్వానికి బహుచక్క్మని ఉదాహరణ ఇది అనిపిస్తుంది. అలంకార 


౮ 


80 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి. 


భూషితమైన భాషాపటిమకొక మచ్చుతునక. విరహంలో సౌందర్యాన్ని 
దర్శింపజేసిన ప్రతిభాప్రతిబింబం. పాడకుండానే మనసును మత్తెక్కించే 
మధుగీతిక. 

ఘడియ ఒక శిలగా కదలడం లేదు. విరహాగ్నిలో వేగుతున్న వారికి 
క్షణమొక యుగం మరి. మొదటి రెండు పాదాలు చూస్తే అక్షరాలు, పదాలు, 
భావాలు ఎంత రమణీయంగా ఒకదానినొకటి పెనవేసుకుపోయాయో! వేగేనో! 
ఏగేనో! 

ఎడదలోన నీ అడుగులు నడచి నటుల తోచి 

మనసంతా మన అశోక తరువువోలె పూచి 

చిన్న చిన్న పదాలలో ఎంత పెద్ద భావాన్ని కవి ఇమిద్చగలిగాడో! ఎడదలో 
నదడచిందట (ప్రేయసి. మనసు పూవులు పూచిందట. ఉపమాలంకార శోభితంగా 
'అశోకతరువు వోలె పూచి అన్నారు. 

అంత్యప్రాసల అందాలు కూడా అలవోకగా వచ్చాయి. తోచి - పూచి 
అంటూ భావ సౌందర్యానికి భాషా సౌందర్యానికి రమణీయంగా జతకలిసిన 
మరో గీత రాజం. 

నిండు పున్నమి పండు వెన్నెలలో నిను చేరగ నేనెటులరాగలనో 

నీలినీలి ఆకసము నీడనే తోడుగా రాబోతే 

దొంగతారలు తొంగి చూచెను చందమామ దారిగాచెనురా. 

పున్నమి వెన్నెలలో హాయిగా ప్రయాణం చేయవచ్చు. కృష్ణశాస్త్రిగారి 
విరహగీతం ఎదలోని వేగివేగి - ఈ గీతంతో ప్రేయసి విరహం భరించలేక 
ప్రియుని వద్దకు పయనం అయింది. హాయిగా వెన్నెల, చందమామ, 
తారలకాంతి. అయితే ఇవన్నీ తోడుగా కాకుండా అడ్డుగా తోచాయి ఆమెకు. 
కవి భావనా సౌందర్యం ఇక్కడే వుంది. 'లోకానికి తెలియకుండా ప్రియుని 
చూడాలనుకోవడం సహజం. ఈ కవి భావసౌందర్యం పరిశీలించండి. ప్రకృతి 
చూస్తోందట. ఈమె వెళ్తోంటే ఆకాశపు నీలినీడల్లో కనిపించకుండా దాక్కుని 
వెళ్ళమంటే, దొంగ తారలు తొంగి చూస్తున్నాయి. చందమామ దారి కాస్తూ 


లలిత సంగీతం - సాహిత్యం 8కే 


తాను ఎక్కడికి వెళ్ళితే అక్కడికే వస్తున్నాడట. 

1969లో దాశరధిగారు మద్రాస్‌ ఆకాశవాణిలో ఉన్నపుడు వారితో 
కలిసి ఉద్యోగం చేసే భాగ్యం కలిగింది ఈ రచయిత్రికి. 

కొందరు గేయరచయితలు స్వర రచనలు కూడా చేయడం - స్వర 
కర్తలు గీత రచన చేయడం జరుగుతుంది. లలిత నంగీతానికి 
సంబంధించినంతవరకు ముఖ్యంగా తెలుగులో ఎవరో కొందరు తప్పించి 
గీత రచన సంగీత రచనా వేరు వేరు కళాకారులే చేస్తున్నారు. ఈ విషయంలో 
కళాకారుల పద్ధతి భిన్నంగా వుంటుంది. చాలా వరకు గేయ రచయిత సంగీత 
రచయిత ఒకరే వుండటం జరుగుతుంది కూడా. 

గేయంలో సాహిత్యానికి ప్రాముఖ్యం వుంది. సంగీత పరచి - గళం 
ద్వారా వాయిద్యాల ద్వారా - ఆ సాహిత్యానికి వన్నె తెస్తుంది. సంగీత రచన, 
ఆ అందాన్ని సంగీతంలో కూడా సృష్టించి, ఆనందాన్నికలగచేయాలంటే మొదటి 
బాధ్యత సాహిత్య కర్తదే. సాహిత్యంలో వుండే భావాలను అనువైన బాణీలలో 
అమర్చడానికి పదాలు ఒదిగేవిగా వుండాలిగామరి. 

ప్రతిభావంతులైన సంగీత రచనాకారులు, వినసొంపైన మనసుకు 
హత్తుకుపోయేవిగా చక్కటి స్వర రచన చేయవచ్చు. జంత్ర గాత్రాల మేలు 
కలయికను అద్భుతంగా సృష్టించవచ్చు. వివిధ వాయిద్యాలను సమర్ధవంతంగా 
ఉపయోగించవచ్చు - కానీ - పాండిత్యం అందుకు అనుకూలించాలిగా. 
పాదదగిన స్వభావం ఆ గేయానికి వుండాలి. 

స్వరాల, స్థానాలు, మెలికలు ఆరోహణ, అవరోహణ సంగీత కారుని 
చేతిలో ఎంత రమణీయంగా రూపుదిద్దుకోగలిగినా - ఆ అవకాశాన్ని కలిగించే 
సామగ్రి - సాహిత్యమే - అందులోని పదాలే - లీలగా గోచరించే పదాలే 
భావ సంపదను అవలీలగా పలుకగలిగే పదజాలంతో గేయం నడవాలి. 

సంగీతకారుడు ఎంత ప్రావీణ్యం వున్నవారైనా, వారు ఆ బాణీకి గేయం 
రాయదలచదం కష్టమే. అలాగే ఎంత ప్రసిద్ధి గేయకారులైన ప్రసిద్ధ 
సంగీతకారునివలె సంగీత రచన చేయగలగడం అంత తేలిక కాదు. 


82 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 
అందుకేనేమో - మన భారతదేశంలో గేయ రచయితలు వేరు స్వరకర్తలు 
వేరు. ఎవరి సామ్రాజ్యానికి వారు రాజులు కాకపోతే సాహిత్యం సంగీతానికి 
ఒదిగే పదజాలం వుంటూ ఇద్దరు చక్రవర్తుల మధ్య మంచి అనుబంధం 
వుండాలి. అప్పుడే పాట పుట్టుకతోనే గొప్పగా వుండి రసజ్ఞుల మనో 
ఫలకాలమీద ఉన్నత స్థానంలో శాశ్వతంగా మనగలుగుతుంది. 

ఒక గేయానికి సంగీత కర్త సాహిత్య కర్త వేరు వేరైనా ఇద్దరి భావాలు 
- ఒకటిగా మారినపుడే ఆ గేయానికి సార్ధకత లభిస్తుంది. కవి చెప్పినది 
గళంలో పలకడం సాధ్యమవుతుంది. 

బ్రహ్మాండమైన భావసంపద, పద సంపదతో వున్న గేయ రూపం 
దాల్బడంలో పేదరికం కన్పిస్తుంది. ఏదో లోపం వుందనిపిస్తుంది. ఇదీ అనీ 
చెప్పలేకపోవచ్చు. ఎన్నిసార్లు రాసినా దానిలోని లోపం ఏమిటో తెలియకుంటే, 
అది మంచి పాటగా రూపుదిద్దుకోదు. 

గనుక పాట పదికాలాలపాటు అందరినోటా ఆడాలంటే - సాహిత్య 
సంగీతాలమేలు కలయిక అవసరం - అనేది కాదనలేము. 

గేయ రచయిత, సంగీత కర్త చర్చలు జరిపి ఒకరి భావాలనొకరు 
గౌరవించాలి. కలిసి వాటిని తయారు చేయడం చిత్ర సంగీతానికి వుంది. 
కానీ లలిత సంగీత విషయం అలా జరగడం అరుదు అన్పిస్తుంది. 
క్షేతయ్య పదములు 

నా మనసు వంటిదినీ మనసైతే నా నోము ఫల మీడేరు రా అదిగాక 

వేమారు చెరుకున పండు పండినట్లు వేడుక వినుమడించేర ఓరి 
నద నా మనసు 
ఊరకుండగలేక గోరనేమి వ్రాసిన నీ రూపుగా దోచురా 
ఏరా కనుమూసి మేల్కాంచినంతనే నీవు నా చేరు వనున్నట్లుండరా 
ఈ రీతి నా మోహమన్నది నీకే తెలుసు ఎవరితో విన్నవించురా 


౬ 


లలిత సంగీతం - సాహిత్యం 83 

ఓరివరద 1॥;నా మనసు॥। 

మేడ ఎక్కుచు తిరిగి నీడచూచిన నీవు కూడవచ్చినట్లుండురా 

శృతి గూడి యునిచికొని పాడినంతనే నీవు నా తోడ పాడినట్లుండునా 

11నా మనసు॥। 

ఆడినమాటకు ధ్వని నీవు ప్రతిమాటలాడినట్లుండురా 

యీడులేని నావలపు ఇది నీకు దెలుసునెవరి తా విన్నవింతురా ఓరి 

వరద 1॥1నా మనసు 

ననుబోటిసతులెల్ల నీవు నా సఖుడంబె వినసంతోషమైయుందురా 

ఎవసిన తమి రహస్యమిది నీకే తెలుసును ఎవరితో విన్నవింతురా 

ఓరి వరదా 1నా మనసు।। 

క్ష్త్రయ - అసలుపేరు - వరదయ్య. భార్య రుక్మిణితో హాయిగా సంసార 
జీవితం గడుపుతుండేవాడు. రుక్మిణి చక్కని యిల్లాలు. 17 వ శతాబ్దిలో 
జీవించిన వారు. ఆ కాలంలో - 'మోహనాంగి' అనే దేవదాసి మొవ్వ అనే 
ఊరిలో గోపాలుని దేవాలయంలో నాట్యం చేసేది - మోహనాంగి ప్రేమలో 
క్షేత్రయ్య పడటం జరిగింది. కానీ మోహనాంగికి తనతో సరితూగగల ఏ 
ప్రత్యేకత కనిపించలేదు - స్పందన చూపించలేదు. వరదయ్య - మోహనాంగి 
(పేమ. కోసం తపించాడు. పొందుకోసం తహ తహ లాడాడు. సంగీతం, 
నాట్యం వరదయ్య పదాలలో ప్రతిధ్వనించింది. కవిత్వం పాండితీ గరిమ 
పుష్కలంగా దర్శన మిచ్చింది. మోహనాంగి వరదయ్య సవాలు విసిరినట్లు - 
నాపై నీ కంతప్రేమ నిజంగా వుంటే - మువ్వగోపాలునిపై పాటలు పాడమని 
ఆదేశించింది. 

వరదయ్య దిక్కు తోచని పరిస్థితికి జాలిపడ్డాడు. ఓ సాధుపుంగవుడు. 


ఇ (0 
మోహనాంగి పైని మోహముకన్న - మువ్వగోపాలునిపైని - భక్తి 
శాశ్వతానందాన్నిస్తుందని తెలియ జెప్పాలనుకున్నాడు. మువ్వ గోపాలుని కోవెల 


84 . సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


పుష్కరిణి వద్దకు తీసికుని వరదయ్యకు బీజమంత్రాన్ని ఉపదేశించినాడు - 
వరదయ్యకు అలౌకిక ఆనందం అర్థమైంది. సర్వోత్కృష్టమైన భక్తిని 
చవిచూదగలిగాడు - మోహనాంగి స్థానంలో - మువ్వ గోపాలుడు - మోహం 
స్థానంలో మధురభక్తి నెలకొన్నాయి. 

ఒక్కొక్క క్షేత్రంగా దర్శిస్తూ భక్తి పారవశ్యంతో నాట్యం చేస్తూ 
మహదానందంగా పదములు పాడడం మొదలెట్టాడు. _ క్షేతయ్యగా 
ప్రసిద్ధిపొందాడు. 

క్షేతయ పదములలో, సాహిత్యం గమనిస్తే - పదములు చిన్న చిన్నవి, 
సమాస భూయిపష్టాలుకావు. 

ఆనాటి దేశకాల పరిస్థితుల్లో వున్న భాష జనసామాన్యానికి అర్ధమైన 
భాష. మాత్రా ఛందస్సు. 

క్షేతయ్య పాడుతూ, నాట్యం చేసేవాడు గనుక గేయములు అనేది 
స్పష్టమౌతోంది. 

మధుర భక్తిమయం గనుక, భావ గీతాలని చెప్పి తీరాలి. 

క్షేత్రయ్య పదాల్ని - 19వ శతాబ్దపు గేయకవులతో పోల్చి చూస్తే 
లలితగేయాలు 17వ శతాబ్దంలోనే క్షేత్రయ్య వ్రాశాడని చెప్పక తప్పదు. 





ఆకాశవాణిలో లలిత సంగీతం 


పుట్టుక - వ్యాప్తి వికాసం? 

తెలుగులో శాస్ర్తీయ సంగీతం కాకుందా, పాటలను మొదటి సారిగా 
ప్రసారం చేసిన ఘనత ఆకాశవాణి మద్రాస్‌ కేంద్రందే. ఇప్పుడు చెన్నె కేంద్రంగా 
మారింది. ఒక్క మద్రాస్‌ కేంద్రం మాత్రం ఇప్పుడు అలెషండియా రేడియో 
చెన్నె - అని ప్రసారం చేస్తారు. మిగిలిన తెలుగు కేంద్రాలు ఆకాశవాణి అనే 
వాడుతున్నారు. 

తెలుగు గేయాలు చెన్నె కేంద్రం ప్రసారం చేయకముందే - హెచ్‌.ఎమ్‌.వి 
(గ్రామఫోన్‌ కంపెనీవారు యాకు రికార్డు చేశారు. 

1930వ ప్రాంతంలో కళావర్‌ రింగ్‌ అనే కళాకారిణి “రాతిరి 
నాటకమాడిన దాదిగ రాదుగ నిదుర” అనే పాటను ప్రయివేటు రికార్డు 
యిచ్చారట. ఆమె అసలు పేరు సందె లక్ష్మీనరసమ్మ. ఈమెను గూర్చి 
అమరగాయకుడు ఘంటసాల గారు తమ ఆత్మ కథలో కూడా వ్రాసుకున్నారు. 
విజయనగరంలో ఘంటసాల గారు విద్యార్థిగా వున్నపుడు రోజుకొకచోట 
భోజనం చెప్పుకునేటప్పుడు ఏదైనా ఒక యింట్లో ఆటంకం కలిగితే 
కళావర్‌రింగ్‌ భోజనం పెట్టేదట. ఈ విషయాన్ని వి.ఎ.కె. రంగారావుగారు 
తెలియజేశారు. 


“రాతిరి నాటకమాడినదాదిగ రాదురనిదుర” ఆమె వ్రాసికుని మాండ్‌ 


86 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


రాగంలో అత్యద్భుతంగా పాడింది. రంగస్థలం మీద పాడుతూ నృత్యం చేసేవారు. 
(గ్రామఫోన్‌ రికార్దులమీద ౨భావగీతం” అనో లేదా బేసిక్‌ సాంగ్‌ అనో 
ముద్రించేవ్లారు. 

వాగ్గేయకారుడు, గాయకుడు అయిన డా.బాలాంత్రపు రజనీకాంతరావు 
రేడియో ఆకాశవాణి అనే మాట తెలిసిన ప్రతి మనిషికీ రజనిగా తెలుసు. 
లలిత సంగీతానికి ఆకాశవాణిలో శ్రీకారంచుట్టిందివీరే. ఆ సంగీతానికి ఆపేరు 
పెట్టింది కూడా వారేనని స్వయంగా చెప్పారు. ఎన్నో సినిమాలకు ఇప్పటికీ 
ఆతరం వారు తెలుసుకుని ఆనందించే పాటలు రచనా సంగీతం కూడా చేసిన 
రజనిగారు - చలన చిత్ర సంగీత దర్శకులుగా కాక లలిత సంగీత చక్రవర్తిగా 
కీర్తి పొందారు. 

లక్ష్మమ్మకథ, స్వర్గసీమ, తారుమారు, భలే పెళ్ళి, గృహప్రవేశం, మానవతి, 
బంగారుపాప మొదలైన సినిమాలకు సంగీత దర్శకులుగా మాత్రమేగాక కొన్ని 
గేయాలు రచన కూడా చేశారు. 

“వూరేది పేరేది ఓ కలువ బాలా” రాజమకుటం చిత్రానికి రజని రాసిన 
పాటను ఘంటసాల, లీల పాడారు. మరిచిపోలేని, మంచి హాయి అయిన 
సంగీతం. ఇప్పటికీ ఓసారి ఆ పల్లవి అనుకుంటే చాలు - ఆ సంగీతరచన 
ప్రత్యేకత గోచరిస్తుంది. సంగీత కర్త కూడా రజనీయే. కానీ - రచన "నాగరాజు 
అని సంగీతం మాస్టర్‌ వేణు అని గ్రామఫోన్‌ రికార్డు పైన ముద్రించబడింది. 

అలాగే గృహప్రవేశం సినిమాకు గేయరచన సంగీతం రజనిగారే 
సమకూర్చినా వారికి నళినీకాంతరావుగారిపేరు పెట్టారు. 

అదే విధంగా “స్వర్గసీమ సినిమాలోని పాటలు కూడా రజని రచనలే - 
సంగీత రచన కూడా వారిదే - కానీ రచనకు అన్నగారు, నళినికాంతరావుగారి 
పేరు సంగ శం చిత్తూరు నాగయ్య అని చూపించారు. 

బంగారుపాప సినిమాలో “తాధిమి తకధిమి తోల్‌బొమ్మా దీని తమాషా 
చూడవె కీల్‌ బొమ్మా” మాధవపెద్ది పాడిన చాలా ప్రచారం అయిన - గేయానికి 
రజనిగారే సంగీతరచన చేశారు. 


ఇప్పటికీ ముఖ్యంగా అర్చక హో హో ఓహో హో హోమో 


ఆకాశవాణిలో లలిత సంగీతం 87 


పావురమా...” లాంటి పాటలు అడగ్గానే గొంతెత్తి ఖంగుమని పాడతారు 
రజనిగారు. మంచి గాయకులు. సినిమాలో వారి పేరు చూపించకపోవడానికి 
వారి ఉద్యోగమే కారణం. 

ఆకాశవాణి మద్రాస్‌ కేంద్రంలో (యిప్పుడు చెన్నె) 1942 లో 
నిలయకళాకారుడిగా చేరారు - 1950 జనవరి తుదిన ఆకాశవాణి హైదరాబాద్‌ 
రేడియో కేంద్రంగా మారింది. నిజామ్‌ - అధికారంలో దక్కన్‌ రేడియోగా 
వుండేది. 

1948లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రారంభమైంది. 1938లో 
ప్రారంభించబడిన మద్రాస్‌రేడియో కేంద్రంలో తమిళంతో పాటు, తెలుగులో 
కూడా ఇప్పటి కంటే ఎక్కువ కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి. 1942లో 
నిలయకళాకారుడిగా మద్రాస్‌ కేంద్రంలో చేరి తెలుగు లలిత సంగీతానికి 
శ్రీకారం చుట్టారు. రజని అనగానే ఈ నాటికీ రేడియో లలితసంగీతం అనే 
మాటలే వెంటనే స్ఫురిస్తాయి. వారు ఆశాఖకు అధినేతగానూ, ఆదినేతగాను 
వర్ణిస్తే అతిశయోక్తి ఏ మాత్రం కాదు. 

ఆరు దశాబ్దాలకు పైగా లలిత సంగీత సామ్రాజ్యానికి ఏకైక చక్రవర్తిగా 
శ్రోతల హృదయంలో నిలిచిపోయారు. 

1920, జనవరి 29 వ తేదీ పశ్చిమగోదావరి జిల్లా, నిడుదవోలులో 
జన్మించారు. వేంకటపార్వతీశ కవులుగా ప్రసిద్ధిగాంచిన జంట కవులలో ఒకరైన 
శ్రీ బాలాంటత్రపు వేంకటరావుగారి ద్వితీయ కుమారుడు కాకినాడ 
పి.ఆర్‌.కళాశాలలో 1937లో ఇంటర్మీడియట్‌, 1940లో తండి 
విశ్వవిద్యాలయంలో తెలుగు సంస్కృతం ప్రధాన విషయాలుగా బి.ఎ. ఆనర్స్‌ 
పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. 

19387 నుంచే గేయాలు రాస్తూ వచ్చారు. 

1942లో మద్రాస్‌ కేంద్రంలో కళాకారునిగా చేరాక 'గీతావళి అనే 
తెలుగు లలిత గీతాల కార్యక్రమానికి రథసారధి అయ్యారు. 

అప్పటికే రజని లలిత గేయాలు గ్రామ్‌ఫోన్‌ రికార్డుల ద్వారా సాలూరు 


88 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 
రాజేశ్వరరావుగారు, రావు బాలసరస్వతిగారు - పాడి - ప్రాచుర్యాన్ని 
కలిగించారు. సాలూరు రాజేశ్వరావుగారు పాడిన రజని - గేయాలలో 
“చల్లగాలిలో యమునాతటిపై శ్యామ సుందరుని మురళీ, '*ఓ విభావరీ' 
ముఖ్యంగా చెప్పాలి. 

. రజని గేయాలలో వస్తువును పరిశీలిస్తే ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. 
ఎండా వానా, చీకటివెలుగు, ఆరు బుతువులు ప్రేమ - విరహం, కోయిల 
నెమలి భ్రమరం, మండూకం, పాలపుంత, పసిడిమబ్బు, దేశభక్తి, కొందకోనలు 
సెలఏరులు, పండుగలూ, ప్రచారాలు - యిలా యిలా అనంతమైన జాబితా. 

రజనిగారు - తన గేయ రచనకు రేడియో స్టేషన్‌లో చుట్టూవున్న పరిసరాల 
ధ్వనుల ఎలా కారణమయ్యాయో నాతో వివరంగా సంతోషంగా చెప్పారు. 

“1 వానరోజు విజయవాడ కేంద్రంలో డైరెక్టరుగా నా రూమ్‌లో వున్నాను. 
గోడ పక్కన వాన నీళ్ళు నిలిచి వున్నాయి. ఆ నీళ్ళల్లో పెద్ద కప్పలు, చిన్న 
కప్పలు అరుస్తున్నాయి. అలా ఆ కప్పల చప్పుడు వింటుంటే నాకు - కరరవర 
- మరరవర - అన్నట్టుగా విన్పించింది అన్నారు. అంతే కరరపర 
మరరవరగడవిడ చేస్తోంది కప్ప. అంటూ చిన్న పిల్లలకు - ఆ చెరువు 
కప్పలు ఓ పాఠశాలగా వర్ణిస్తూ దృశ్యం కనిపించేలా రాసి - బాణీ కట్టిపాడి 
రికార్డ్‌ చేశారు - ఎన్నో సార్లు ప్రసారం అయింది ఎంతోమంది చిన్నారులు 
పాడడం జరిగింది - 

చిన్న పదాలు, ధ్వని సంకేతం కనిపించేట్టు విన్పించగలిగిన రజని చిన్న 
పిల్లల మనసుల్లో జేజి మామయ్య పాటలతో కొలువుతీరారు. 

పరిసరాలు గమనిస్తూ కొన్నెతే - పసిపావలు బోసినవ్వులు 
దోబూచులాటలు వారి గేయాల్లో కళ్ళకు కట్టినట్లు అవుపడతాయి. వచ్చీరాని 
మాటల సాహస సౌందర్యం వుట్టిపడింది. 

దోబూచీ దో బూచీ 

కళ్ళూ రెండూ మూచేచీ 

అమ్మకొంగులో 7చేచి 


ఆకాశవాణిలో లలిత సంగీతం 89 


చీచీ అంటే చిగ్గేచి 

పకపకపక నవ్వేచి 

బూబూ అంటే బయమేచి 

దోబూచీ దోబూచీ 

ప్రతి తల్లీ బిడ్డా దోబూచులాడుకుంటూ మమత మాటగా తరువాత 
పాటగా ఎంచక్క మారిందో రజని కలంలో - రాగానుభవం గానమైంది - 
సంగీత జ్ఞాని అయిన రజని రాసిన ఈ గేయాలు సులువుగా వెంటనే లయ 
బద్ధంగా వాదేవిగా వుంటాయి. చదివితేనే లయ చక్కగా సాగుతుంది. సాహిత్యం 
సంగీత జ్ఞానసంపద విశేషంగా వున్న రజని గనుకనే వారి పాటలలో ఓ 
ప్రత్యేకత జేజీమావయ్య పాటలుగా ప్రసారంతో ఆకాశవాణి ద్వారా ప్రచారాన్ని 
పొందాయి. 

చిన్నపిల్లల ఆటపాటలు, ప్రవర్తన మనస్తత్వం ఏది చూస్తే అది - 
చక్కని పాటగా రూపొందింది వారి చేతిలో. 

ఆటలు ఆడి పాటుల పాడి అలసి వచ్చానే 

తీయ తీయని తాయిలమేదో తీసి పెట్టమ్మా 

గూటీలోని బెల్లంముక్కా కొంచెం పెట్టమ్మా 

చేటలోని కొబ్బరికోరూ చారెడు తియ్యమ్మా 

అటకామీది అటుకులకుందడా అమ్మాదించమ్మా 

తియ్య తియ్యని తాయిలమేదో తీసిపెట్టమ్మా 
కప్పమీద పిల్లిమీద కూడా పాటలే 

మ్యావ్‌ మ్యావ్‌ పిల్లీ / రావె రావె పిల్లీ 

ఈ బువ్వ కాస్త తినిపోవె 

హాసి దొంగ పిల్లి మీసాలపైన 

పాల చుక్క లెందుకొచ్చాయే 

మ్యావ్‌ మ్యావ్‌ పిల్లీ పోవె పోవె పిల్లీ 

ఈ బువ్వ నీకు కాదు లేవె - 


90 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 

సుప్రసిద్ధ వాగ్గేయకారుడు రజని ఈ చిన్ని లేలేత పసిమనసుల మనసుల్లో 
దూరి పలికినట్లు ఎలా రాశారో కాదు అలా పాడుకున్నారు పాడారు. ఆకాశవాణి 
ప్రసారంతో చిరంజీవిగా నిలిచారు. 

ఇలా చిన్ని చిన్ని వాడుక పదాలతో దోబూచులాడే రజని గంభీరమైన 
సమాస భూయిష్టమైన గేయాలు, గేయ వాటికలు ఎన్నో రచించారు. 

రజని - రేడియో (ప్రసారాలలోని వివిధ) సంగీత ప్రక్రియలలో 
ఆరితేరారంటే అతిశయోక్తి కాదు. గేయనాటికలు, సంగీత రూపకాలు, 
యక్షగానాలు రేడియో వారు స్వంతం చేసుకున్నారా - వారిని రేడియో స్వంతం 
చేసుకుందా అంటే సమాధానం కష్టం - ప్రసార మాధ్యమాన్ని బహుళ 
జనాదరణ పొందే లలిత సంగీత ప్రక్రియలను ఆసాంతం - తనివితీరా - 
తరచి చూచి - రచించి - పాడి - పాడించి ప్రసారం చేసిన ఏకైక కళాకారుడు 
- రజని. 

వారి రచనా శిల్చ్పం గాన మాధుర్యం - భావ ప్రకటన - సంగీత 
బాణీలు అమోఘం. మమేకం అయి ఈ నాటికీ పాడుతూ ఆ గేయాల గురించి 
మాట్లాడుతూ తన్మయత్వం పొందుతుంటే చూచి విని ఆనందించే అదృష్టం 
కలిగింది. వారి గురించి వారే మాట్లాడ్డం - నాకు చక్కటి అనుభవం. 

తొలి రోజుల్లో వీరు రవీంద్రనాథ్‌కాగూర్‌ సంగీత ప్రభావానికి లోనయ్యారు. 
సంగీతం చేసిన చాలా గేయాల్లో - పండిత రూపకాలు ఈ ప్రభావం బాగా 
కన్పిస్తుంది. 

ఏక్‌ల చలో - అనే రవీంద్ర గేయానికి - అనువాదంగా రజని 
గేయం - 

ఎవరూ కేక వినీ 

రాకపోయినా సరే / ఒకడవేపదవోయ్‌ 

రవీంద్ర సంగీత బాణిలోనే పాడి పాడించారు. కొన్ని వందలమార్లు 
ఆకాశవాణి ప్రసారం చేసింది. ప్రబోధగేయంగా ప్రాచుర్యం పొందింది. రజని 


రచనలు రాశి వాశి రెండూ కలిగినవి. 


ఆకాశవాణిలో లలిత సంగీతం రే 


2004, జనవరి 21వ తేదీన వారిని చూడ్డానికి వెళ్ళాను. చుట్టూ 
పుస్తకాలు, దరహాసిత వదనం - ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. 
ప్రస్తుతం ఏం రాస్తున్నారు అని అడిగాను. చతుర్చాణి అనే రూపకాలు 
సంస్కృతంలో వున్నాయి. వాటిలో మూడు తెలుగు చేశాను, ఇప్పుడు నాలుగోది 
కూడా తెలుగులోకి అనువాదం చేస్తున్నా. 
“తాడితశి”, తెలుగులో - శీర్షిక ఎలా పెట్టారు “తలదన్ను ముచ్చట” 
అని పెట్టాను అంటూ వ్రాత ప్రతిని ఎంతో సంతోషంగా చూపించారు. 
నిర్విరామకృషి, తపన - 4 రోజులతక్కువ - రి4 వయస్సులో వారిలో 
చూపిస్తుంటే వ్రాయడానికే పుట్టారేమోననిపించింది. తప్పకుండా ఇంకా ఎన్నో 
రాయగలరు అని అనిపించింది నాకు - 
రజనికి రజనియే సాటి - రజనియే పోటీ అన్పించింది. 
గేయ. రచయితగా - రజనిని దర్శిస్తే - అన్నీ - ఆణిముత్యాలే కొన్ని 
వందల గీతాలు రచించారు - అన్నీ రేడియో ప్రసారం కోసం రాసినవే - 
ఆరంభంనుంచీ రచనా, సంగీతం - వాసిగలవే - లక్షలాది (శ్రోతల హృదయ 
పంజరాలలో - ఏళ్ళతరబడి బంధించబడిన చిరాయువుగా నిలిచిన గేయాలు 
ఎన్నో ఎన్నో ప్రసారమవుతూ బహుళ ప్రచారాన్ని పొందాయి. 
"1. చల్లగాలిలో యమునా యమునా తడిపై 
2. ఓ వి భావరీ 
3. ' శతపత్ర సుందరీ - ఓ నా శతపత్ర సుందరీ! 
4. మన(పేమ 
5. మోగింపు జయభేరి - టి.ఎస్‌. రికార్డు 
6. ఉదయమ్మామయెను - టి.ఎస్‌ రికార్డు 
స్వేచ్చా భారత యుదయమ్మాయెనహో 5, 6 రజనిగారు స్వయంగా 
పాడి అవి ప్రసారం అయిన సందర్భాలు నాకు విశదంగా చెప్పారు. 


హా 


నటనమాడవె మయూరీ నటనమాడవె. 


టి.ఎస్‌. రికార్‌గా ప్రాచుర్వం పొందింది. 


92 


10. 
స 
12. 
18. 
గేత్త, 


15. 


16. 


కేగి. 
18. 
19. 


20. 


సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 
నింగికి నేలకు వంగిన వంతెనగా రంగులు కురిసే ఇంద్రధనుస్సిదిగో 
ఎత్తవోయి నీ జయజండా 
ముక్కోటి కంఠాలు ఒక్క పొంగున వూగాయి 
మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్రజాతి 
రోదసేయకే తుమ్మెదా - టి.ఎస్‌. రికార్డ్‌, జి. వైదేహి పాడినది? 
కోపమేల రాధా / దయ జూపవేల నాపై (రాధా, కృష్ణుల యుగళగీతం) 
కన్నులకింపౌ వెన్నెల రేయి / వన్నెకాడవెవెవరోయీ 


చే సన్నజేతువెవరోయి (బాల మురళీ - వింజమూరి లక్ష్మి పాడిన 
మధురగీతం) 


సాగు నదె సాగునదె ధర్మచక్రము - టి.ఎస్‌. రికార్డ్‌ 
(మల్లిక్‌, వైదేహీ పాడారు) 


హే భువనమనోమోహినీ - (రవీంద్ర గేయానికి అనుకరణ) 
మల్లిక్‌ - వైదేహి గానం చేశారు. 


జైహిందని జైహిందని / నడు ముందుకు నడు ముందుకు 
'మోగిందోయ్‌ భారత ఖేరి మోగిందోయ 

నను జూసీ నవ్వేరే / నా సఖలీవ్రజ భామినులు - 1959 

(శ్రీరంగం గోపాలరత్నం) 

మనసౌనే ఓ రాధా మరలవేణువూద - ఓలేటి 

(ఓలేటి వెంకటేశ్వర్లు) - 1959 

కాదేదీ కవితకనర్హం - అని మహాకవి శ్రీశ్రీ అన్నారని తెలుసుగా. 
కాదేదీ గేయానికనర్హం- అన్పిస్తుంది. రజని గేయాలు చూస్తే దైవాన్సీీ 


సంగీత విద్వాంసుల్నీ కవుల్నీ సాహితీవేత్తలను, భగవంతుని వివిధ నామాలను, 
నదులూ నినాదాలూ, ఓహో అహోలు - కనిపించిన జంతు పక్ష్యాది జీవజాలం, 
నవరసాలు, జాబిలీ, నిశీధి అన్నీ అన్నీ. 


ఆకాశవాణిలో లలిత సంగీతం 93 


ఆకాశవాణి లలిత సంగీతం తాలిదశలో చాలా శాస్ర్తీయ బాణీలో వుండేది. 


రజనిగారు- 1942లో ఆకాశవాణిలో చేరారు. వారు చేసిన సంగీతం శాస్ర్తీయ 
ధోరణి ఎక్కువ అన్పించింది అప్పట్లో. 


ఎందుకు - విధాన నిర్ణయం 


న 


అకాశవాణి మాధ్యమం : సంప్రదాయ బద్ధమైన లలితసంగీతానికి విలువ 
ప్రాధాన్యం ఎక్కువ యిుచ్చింది. ఆ కాలంలో ' రూపొందించిన విధాన 
నిర్ణయాల వలన సంప్రదాయ పద్ధతినే అనుసరించడం - విధిగా 
తయారైంది. 

వాద్య సహకారం: వాద్యాలు ఏవి ఎన్ని అనే దానిపై అంతవరకు 
నియంథత్రణ వుండేది. వాయించిన వారందరూ మూడు వంతులు 
ఆకాశవాణి కేంద్ర నిలయ విద్వాంసులే. వారందరూ - ప్రసిద్ధులైన 
కర్నాటక సంగీత విధానంలో లేదా - హిందూస్తానీలో సంగీత 
విద్వాంసులు. 

యూనివోక్స్‌, హేమాన్‌ద్‌ ఆర్గాన్‌, సెల్లో, వైబ్రోఫోన్‌, కీబోర్డ్‌ లాంటి 
వాయిద్యాలు ఆ కాలంలో - చలన చిత్ర సంగీతంలో స్వేచ్చగా వాడేవారు. 
కాని ఆకాశవాణి ఆ కళాకారులు ఆ వాయిద్యాలు లభ్యం కాలేదు - 


వివిధ కారణాల వలన -- 


తాత్కాలికంగా వచ్చే సంగీతకారులు ఆ కాలంలో అంటే దాదాపు 1966 
వరకు లేరు - అంటే విద్వాంసులు, కళాకారులు, సంగీతకర్తలు గాక 
ఇతరులు ప్రవేశించడం 1966 వరకు జరగలేదు. అంటే నవీన పోకడలు 
ప్రవేశించడానికి వీలు లేకపోయింది. అందువలన లైట్‌ మ్యూజిక్‌ 
యూనిట్స్‌ అనేవి 100కి 100 శాతం - ఆకాశవాణి నిలయ విద్వాంసులు 
సిబ్బంది మాత్రము నిర్వహించేవారు - సంగీత కర్త, కళాకురులు ఒకరే 
దశాబ్దాలపాటు సంగీతం చేయడంలో ఒకే మూస లోనివిగావుందడం 
జరిగిందని చెప్పుకోవచ్చు. 


94 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 

1950 లో రజనిగారు మద్రాస్‌నుంచి విజయవాడ కేంద్రానికి బదిలీ 
అయివచ్చినపుడు తనతోపాటు వారి లలితసంగీత బాణీలు కూడా విజయవాడ 
కేంద్రంలో ప్రసారం కావడం మొదలుపెట్టాయి. 40వ దశకం నుండి 50వ 
దశకం వరకు తొలిరోజుల సంగీత పోకడలలో పెద్దగా మార్పురాలేదు. కానీ 
ఆ తరువాత రజనిగారి సంగీతంలోనే చక్కని పోకడలు విన్పించాయి. 

లలిత సంగీత విభాగం రావడం వలన - 1950 రెండవ దశకంలో 
సంగీతంలో మార్పులు వచ్చాయి. ఈ మార్పు కాలంతో వచ్చింది. కొత్తదనం 
వుండాలి అనే ఆలోచన - కాలగమనంగా వచ్చింది. 

1950 తొలి రోజుల్లో లలిత సంగీత విభాగాలు వచ్చాయి. దానికి ముందు 
శాస్త్రీయ బాణీలు ఎక్కువగా వున్నాయి. పైన చెప్పిన మూడు కారణాలకు 
తోడు మార్పులు రావడం వలన - 1950 రెండవ దశకంలో సంగీతంలో 
మార్పులు వచ్చాయి. కొత్తదనం వుండాలి అనే ఆలోచన కాలగమనంగా 
వచ్చింది. 

1953లో దేవదాసు, లైలానుజ్నూ మొదలైన సినిమాలు వచ్చినపుడు 
సుబ్బరామన్‌ - పర్షియన్‌, హిందూస్సానీ పాశ్చాత్యమట్లను, రాగభఛాయలను, 
వాద్య గోష్టిని, మేళవిస్తూ సంచలనాత్మకమైన సంగీతాన్ని అందించారు. 

ఉదా: పవాడీరాగంలో - దేవదాస్‌ సినిమాలో 

“పల్లెకు పోదాం పారును చూద్దాం ఛలో ఛలో - చతురస్రగతిలో, 
గుజ్జిపు దెక్కల శబ్దాన్ని” సృష్టిస్తూ ఆలయలో పాటను నడిపించారు. ఈ 
పాటకు చేసిన వాద్య గోష్టిలో - వాయొలిన్‌, కౌంటర్స్‌, గిటార్‌, మేళవించి, 
అద్భుత సంగీత సృష్టి చేసి, ఒక కొత్త వరవడిని ప్రవేశపెట్టారు. 

తానే మారెనా - (చిత్రం దేవదాస్‌) అనే పాటలో పహాడీరాగం, 
కెహర్వాగతిలో అద్భుతమైన సంగీతం కూర్చారు. 

ఇదే పోకడలతో రజనిగారు పైన చెప్పిన 'స్వ్పప్నజగతి*లో అనే పాటకు 
నంగీతం 'కూర్చినట్లు స్పష్టమౌతుంది. 


ల 


ఆకాశవాణిలో లలిత సంగీతం 95 


కాబట్టి దాదాపు 1955 తరువాత సంవత్సరాలలో రజనీకాంతరావుగారి. 
ఆకాశవాణి లలిత సంగీతంలో శాస్రీయేతర రాగచ్చ్భాయలు, కొత్తపోకడలు 
వచ్చాయని చెప్పాలి. శ 

మిశ్ర శివరంజని; అంతర గాందార ప్రయోగం - శివరంజని - 
అన్యస్వరం ప్రయోగాలు వచ్చాయి. శతపత్రసుందరి - రజనిగారి రచన 
సంగీతం - కర్నాటకేతర - రాగాన్ని - అన్యస్వరాన్ని అలంకరణగా చేసి - 
దాన్ని మిశ్ర శివరంజనిగా రేడియో లలిత సంగీతంలో (తెలుగులో) సంగీతం 
సమకూర్చిన తొలి సంగీత కర్తగా రజనిని చెప్పుకోవచ్చు. ఈ ప్రయోగం 
ఆకాశవాణిలో లలిత సంగీతానికి ఒక కొత్త అందం అని చెప్పాలి. 


వినడం కూడా ఒక కళే 

(శోతల్లో ఈ కళను అభివృద్ధి చేసింది ఆకాశవాణి అని చెప్పాలి. 
పండితులకు పామరులకు 'సేవ చేసే సంస్థ అన్ని రకాల సంగీతాన్ని 
అందించింది శ్రోతలకు. కళాకారులకు గానీ, శ్రోతలకుగానీ ఆకాశవాణి - 
సంస్థ చేసే మేలు అంతా యింతా కాదు. 

ప్రఖ్యాత కళాకారులు మొదట ఆకాశవాణిలోనే తొలి ప్రదర్శనలు. 

అందరికీ చలన చిత్ర సంగీతం అంటే చాలా యిష్టం. చాలా చాలా 
జనాదరణ పొందే సంగీతం యిది. చిత్రసీమలో కీర్తింపబడిన ఎందరో 
కళాకారులు మొదట ఆకాశవాణిలో ఉద్యోగులుగావున్నవారే. మదన్‌మోహన్‌, 
రోషన్‌, సలీల్‌ చౌదరి మొదలైన (ప్రఖ్యాత సంగీత కారులు, ప్రసిద్ద 
జానపదగాయకుడు భూపేన్‌ హజారికా, వీరందరూ ఆల్‌ ఇండియా 
రేడియోలో ఉద్యోగం చేసినవారే. రోషన్‌ సంగీత కార్యక్రమాల కండక్టరుగా 
వుంటూ 'యస్‌రాజ్‌ొ వాద్యాన్ని వాయించే వారు. మదన్‌ మోహన్‌ - ఢిల్లీ 
ఆకాశవాణి కేంద్రంలో వార్మోనియమ్‌ కళాకారుడుగా ఉద్యోగం చేశారు. 

ఉత్తర భారతంలో బాగా పేరు పొందిన బాణీలు, దక్షిణ భారతంలో 
మిగిలిన భాషల్లో పాటలు వచ్చేవి. టి.ఆర్‌. పాప, ఎల్‌.కృష్ణన్‌, ఎ.పి. కోమల, 


డా.బాలమురళీ వీరంతా ఆకాశవాణిలోనూ సినిమాలలో కూడా గాయివీ 


96 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 
గాయకులుగా, సంగీత సారధులుగా కీర్తి గాంచారు. 

ఆకాశవాణి ప్రచారానికి ఆకాశవాణి కోసం ఒక ప్రత్యేక సంస్థ లాంటిది 
లేదు. తరువాత 2003 ప్రాంతంలో మార్కెటింగ్‌ డివిజన్‌ అంటూ హైదరాబాద్‌ 
కేంద్రంలో ప్రారంభించారు. ఆకాశవాణి జర్నల్స్‌ ఆగిపోయిన తరువాత 
కళాకారుల, కార్యక్రమాల ఫోటోలకు ప్రచారం లేదు. ఎక్కువసేపు వుండే 
కచేరీలు, హరికథలు, సాహిత్య ఉపన్యాసాలు, పెద్ద నిడివిగల నాటకాలు, 
ఇలా చాలా విషయాలమీద ప్రచారం లేకుండా పోయింది. 

ఆకాశవాణి ప్రజాసేవా మాధ్యమంగానే వుండాలి కానీ వ్యాపార సంస్థలతో 
పోటీ చేయకూడదు. పాశ్చాత్యదేశాలలో - ఒక ఛానల్‌ మొత్తం - *పాప్‌ 
మ్యూజిక్‌” మాత్రమే ప్రసారం అవుతుంది. ఆ విధంగా ఒక ప్రత్యేకమైన ఛానల్‌ 
కేవలం లలితసంగీతం కోసమే పెట్టాలి. అప్పుడు లలితసంగీతం ప్రజాదరణ 
పొందడానికి అవకాశం ఎక్కువగా వుంటుంది. 

చలన చిత్ర సంగీతమంత ప్రజాదరణ ఆకాశవాణి లలిత సంగీతానికి 
వుందా? లేదు. ఎందుకని. 


చలన చిత్రాల్లో పాటలు 

1. చిత్రంలో, పాటతోపాటు చిత్రీకరణ 

2. పాట తయారై విడుదల కాగానే అందరికీ కొనక్కునే వీలుంది. 

3. ఎన్నిసార్లు కావాలన్నా ఆ రికార్డు, కాసెట్‌ లేదా సి.డి వినగలరు. వింటారు. 
ఎప్పుడు కావాలంటే అప్పుడు వింటారు. ప్రతి నోటా నానుతూ వుంటుంది. 

శీ. ప్రచారము అని ప్రత్యేకంగా చేయడం వుంది. పునరావృత్తి మంత్రం 
అద్భుతంగా పని చేస్తుంది. 

5. రోజుల తరబడి కష్టపడి మనోరంజకంగా పాట తయారుచేస్తుంది. ఇవన్నీ 
లలిత సంగీతానికి కావాలి. 





కళాసేవలో ఆకాశవాణి 


అధికారుల పాటత్ర 
ఒక ఆకాశవాణి కేంద్ర కార్యక్రమాల ఉన్నత పర్యవేక్షణాధికారాలు లేదా 
ప్రోగ్రామ్‌ హెడ్‌గా గా పదవీ బాధ్యతలు నిర్వహించిన కొందరు సమర్ధులైన 
అధికారులు - కార్యక్రమాల వాసిని పెంచడంలో చెప్పుకోదగిన పాత్రను 
వహించారు. ప్రశంసనీయమైన సేవ చేసిన వారుగా మొదట ట్రిచూర్‌కు 
చెందిన వడక్కౌ కురుపట్టు నారాయణ మీనన్‌ స్టేషన్‌ డైరెక్టరు 
కొనియాడదగినవారు. వారు వీణ విద్వాంసులు. కర్నాటక సంగీతంలో ఎంతటి 
ప్రావీణ్యం వుందో అంతటి ప్రావీణ్యం పాశ్చాత్య సంగీతంలో కూడా వుంది. 
భారతీయ సంగీతం ప్రసారంలో ప్రవేశపెట్టారు. వి.కె.నారాయణ మీనన్‌గారు 
అపార జానసంపన్నులు మంచి వక్త. తరవాత డైరెక్టర్‌ జనరల్‌ దూరదర్శన్‌, 
డిప్యూటిడైరెక్టర్‌ జనరల్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించి రిటైరైన శ్రీ పి.వి. 
కృష్ణమూర్తిగారు (రచయిత్రి సంభాషణ 07-04-2001) ప్రోత్సహించారు 
ఏ కళాకారుని ప్రతిభనైనా మొగ్గదశలో కనిపెట్ట గలిగిన ప్రతిభాశాలి. 
ఒక స్టేషన్‌ దైరెక్టరుకు ఈ ప్రతిభ చాలా అవసరం. అది వారికి పుష్కలంగా 
వుండి ఎందరో కళాకారులు ప్రసారమాధ్యమానికి అందజేశారు. పి.వి. 
కృష్ణమూర్తిగారు డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌గా - ఆతరువాత దూరదర్శన్‌ డైరెక్టర్‌ 
జనరల్‌గా పదవీ బాధ్యతలు వహించి రిటైరయ్యారు. వీరు ఎంతో 


98 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 
ప్రాముఖ్యంగల - సంగీతకర్త - చక్కటి వాద్య చిత్రాలను ప్రశంసనీయంగా 
స్వర పరచినవారు. కళాకారులయందు ఎనలేని ప్రేమ, గౌరవాలు వీరే - 
హరి ప్రసాద్‌ చౌరాసియా (వేణు విద్వాంసుడు) యొక్క ప్రతిభను మొదటగా 
గుర్తించారు. 

యువకుడుగా వున్నపుడు, కటక్‌లో వేణువు వాయించడానికి హరి 
ప్రసాద్‌గారు వచ్చారు. శాస్రీయ సంగీత పునాదులు అంతగా లేకపోయినా, 
తుమ్రీలు వాయించేవారు. . 


హరిప్రసాద్‌, కుంకుమోదాస్‌ న్నత్య కళాకారులుగా. 

“కోనారె కే జాగరహ” - అనే ఒక నృత్య నాటకాన్ని సంగీత పరచి 
ప్రదర్శింపజేశారు. ఈ ప్రదర్శన ఆనాటి భారత ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ 
నెహూ సమక్షంలో (వ్రదర్శింవబడింది. ఓరియంటల్‌ కాన్సరెన్స్‌ 
ప్రారంభోత్సవానికి ఈ పత్రికా కార్యక్రమం ప్రదర్శించారు. 

పి.వి. కృష్ణమూర్తిగారు 'ఒరియా'లో కృష్ణునిపై ఎన్నో పాటలను సంస్కృత 
రచన చేశారు. ఇవి కూడా బహుళ (శ్రోతల ప్రశంసలనందుకుంది. వివిధ 
భాషల గీతాలకు సంగీతం సమకూర్చారు. 

వ్‌: కృష్ణమూర్తిగారు కేంద్ర సంచాలకులుగా వుండగా రచయి(తైి-ఆ- 
చెన్నై కేంద్రంలో ఉద్యోగం చేసే భాగ్యం కలిగింది (1970, 71, 72?) 

“గృరురావ్‌ దేశ్‌పాందే - సంగీత ప్రొడ్యూసర్‌ నేను, మేం ముగ్గురం 
. కలిసి హరిప్రసాద్‌ చౌరాసియా మా స్టూడియో వేణువు వాయించగా విన్నాం. 
ఈ యువకుడికి మంచి శిక్షణ యిప్పించాలని నిర్ణయించాం. ఇద్దరు ప్రొడ్యూసర్లు 
అతనికి శాస్త్రీయ సంగీతపు తొలి పాఠాలలో శిక్షణనిచ్చారు” అంటూ పి.వి. 
కృష్ణమూర్తిగారు చెప్పారు. ఇపుడు అదే హరిప్రసాద్‌ చౌరాసియా ప్రపంచ 
విఖ్యాత వేణు విద్వాంసుడు - స్టేషన్‌ డైరెక్టరు, మిగిలిన అధికారులు టాలెంట్‌ను 
- గుర్తించడం అనేది చాలా ముఖ్యం. కేరళకు చెందిన “ప్రసిద్ధ గాయకుల 


ళీ 
కళావైవధ్యాస్పి మొదట గుర్తించింది పి.వి.కె. గారే. 


కళాసేవలో ఆకాశవాణి 99 


ప్రసిద్ధనటి స్మితాపాటిల్‌ను మొదట మరాఠీ ఎనౌన్సర్‌గా అవకాశమిచ్చి 
పాత్ర వేయించింది పి.వి.కె. గారే. టాలెంట్‌ను గుర్తించడమే ఒక టాలెంట్‌ 
అన్నారు. నారాయణ మీనన్‌గారు లలితసంగీతం ప్రసారం గురించి ఎన్నో 
నందేహాలు వ్యక్తం చేసినపుడు ఈ కార్యక్రమాలకు (శ్రోతలు వున్నారు అని 
పి.వి. కృష్ణమూర్తిగారే చెప్పారు. 1944లో ఎనౌన్సర్‌గా ఢిల్లీ కేంద్రంలో 
చేశారు. కలకత్తా, కటక్‌ కేంద్ర సంచాలకులు. 

1972లో కలకత్తా స్టేషన్‌ డైరెక్టరుగా పి.సి.చటర్జీ తరువాత వచ్చారు. 
పి.వి.కె గారు - 1972లో కలకత్తా స్టేషన్‌ డైరెక్టరుగా వున్నపుడు జాతీయ 
సంగీత రూపక కార్యక్రమం సంగీతపరంగా నిర్వహించారు. దాని పేరు - 
భారత్‌తీర్‌. మేఘాలయ నుంచి అస్సాం వరకు, బెంగాల్‌ బీహార్‌, ఒరిస్సా, 
ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర గోవా, గుజరాత్‌, 
రాజస్థాన్‌, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, కాళ్ళీర్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలలో 
జానపద సంగీత సంప్రదాయం - బెంగాలీ భాషలో ఈ సంగీత రూపకాన్ని 
రూపొందించారు. అసంఖ్యాకమైన శ్రోతల మన్ననలను అందుకుంది. 

ప్రఖ్యాత గాయనీ మణులైన టి. బృందముక్తలకు దగ్గర బంధువు. 
టి. శంకరన్‌ గారు హైదరాబాద్‌ స్టేషన్‌ డైరెక్టరుగా చేశారు. బృందగానం 
కలసి పాడుదాం లాంటి ప్రసారాలు చేశారు. 

1974 ఉత్తరార్థంలో - అపుడు ఆలిండియారేడియో డైరెక్టర్‌ 
జసరల్‌గావున్న శ్రీ పి.సి. చటర్జీగారు. “కోరల్‌ మ్యూజిక్‌ కమ్యూనిటీ సింగింగ్‌” 
- ప్రవేశపెట్టి దానికి, దాన్ని వృద్ధిలోకి తీసికుని రావడానికి చెప్పుకోదగ్గ కృషి 
చేశారు. బాలబాలికలకు బృందగానంలో శిక్షణ యివ్వాలని ప్రతిపాదించి వివి 
కేంద్రాల డైరెక్టర్లను ప్రోత్సహించారు. ఫలితంగా, ఎన్నో బృందాలు ఏర్పడ్డాయి. 
తెఎుగులో కలసి పాడుబాం - అనే శీర్షికతో చాలా గేయాలు బాలబాలికల 
బృందాలు ప్రసారం చేశాయి. 


౧ 


లి 
జ ణ్న న్య 
అన్ని కేంద్రాలలో నేర్పించే వర్వాటు జరిగింది - బృందగాన పాఠాలు ప్రసారం 


100 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


అయ్యేవి హైదరాబాద్‌ ఆకాశవాణిలో చిత్తరంజన్‌ లాంటి సంగీత రచనా. 
కారులు పాఠాలు చెప్పారు. 

ఇదంతా ప్రారంభం కాకముందే, ఎన్నో కేంద్రాలు రవీంద్రనాధఠాగూర్‌ 
విరచిత మన జాతీయ గీతము - జనగణమన అధినాయక' జయహే, 
బంకించంద్ర ఛటోపాధ్యాయ రచించిన వందే మాతరమ్‌, జాతీయ పండుగలను 
పురస్కరించుకుని పిల్లలకు భోదించి నేర్పించడం జరిగింది. ఆకాశవాణి ఈ 
దిశగా ప్రశంసనీయ కృషి చేసిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 

భారతదేశంలో వున్న ఎన్నో భాషలలో ఉచిత రీతిలో ఉచితమైన గేయాలను 
ఎన్నుకుని ప్రసారంలో ఎన్నో లక్షల బాలబాలికలను చేర్పించింది ఆకాశవాణి. 
దాశరధి గేయం 

పిల్లల్లారా పాపల్లారా 

రేపటి భారతపౌరుల్లారా 

పెద్దలకే ఒక దారిని చూపే 

పిల్లల్లారా పాపల్లారా 

మీ కన్నుల్లో పున్నమి జాబిలి వున్నాడు పొంచున్నాడు 

మీ మనసుల్లో దేవుడు కొలువైవున్నాడు వున్నాడు 

భారత మాతకు ముద్దుల పాపలు మీరేలే మీరేలే 

అమ్మకు మీపై అంతేలేని (ప్రేమేలే ప్రేమేలే 11 పిల్లల్లా! 

భారతదేశం ఒకటే యిల్లు భారతమాతకు మీరేకళ్ళు 

జాతిపతాకం పైకెగరేసి జాతిగౌరవం కాపాడండి 

బడిలో బయటా అంతా కలిసి 1 పిల్లల్లా! 

ఈ గీతం ఎంతో ప్రసిద్ధి గాంచింది. 





ఆకాశవాణి - సంగీత నాటకాలు 


ఆకాశవాణి మద్రాస్‌, విజయవాడ, హైదరాబాద్‌ కేంద్రాలు తెలుగులో 
ప్రసారం చేసిన సంగీత రూపకాలు రసికులను చాలా అలరించాయి. ఎప్పటికీ 
చెరగని ముద్రవేశాయి. శ్రోతల మన్ననలను పుష్కలంగా సంపాదించాయి. 
బహుళ జనాదరణ పొందాయి. రికార్డింగ్‌ సౌకర్యం వచ్చేవరకు - లైవ్‌ గా 
సంగీత నాటకాలు ప్రసారంచేసే వారంటే - అందులో భాగస్వాములైన 
'ప్రతికళాకారునికి ఎంతటి ప్రజ్ఞాపాటవాలు, దానిని మించి శ్రద్ధ, భక్తి, (శోతలపట్ల 
అభిమానంవున్నాయో ఊహించుకోవచ్చు. 

శ్రీ బాలమురళీగారు ఒక నాటకంలో లైవ్‌ ప్రసారంలో తన అనుభవాన్ని 
రచయిత్రితో చెప్పారు. 

“ఆ నాటకం హీరోను ఎవరో కత్తితో పొడిచేస్తారు. ప్రేయసి తన దగ్గర 
వున్నట్టుగా వూహించుకుని - నేను వెళ్ళిపోతున్నాను. నీవు ఏమీ బాధపడకు 
అనేట్లుగా ఏదో ఓ పాటపాడతాడు. అదినేను ఆ కారెక్టరు నేను. ఆ పాటవిని 
- అప్పుడు స్టేషన్‌ డైరెక్టరుగా వీరభద్రరావుగారు ఉండేవారు.” 

ఆయన కారేసుకుని వచ్చేశారు. "బాలమురళీ! ఎలా వున్నావ్‌?* అన్నారట: 
అంత ప్రభావితం అయ్యారు. శోతలు ప్రశంసలు కురిపించారు. 

సంగీత రూపకాలు, సంగీత నాటకాలు అనేవి సంగీత ప్రధానం కావడం 
వలన శబ్ద మాధ్యమానికి - రేడియోకి చాలా అనువుగా వుంటుంది. ఈ 
ప్రక్రియలో ఆనందాన్ని కలిగించేది సంగీతమే. పద్యాలుగా, శ్లోకాలుగా, 


102 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


పాటలుగా ఆ సంగీత రూపకం యొక్క ఇతివృత్తాన్ని బట్టి - కథను చెప్పడం 
జరుగుతుంది. పూర్తిగా సంగీత నాటకం - అయితే పదాలు పాటలే కానీ 
సంభాషణలు వుండవు. కానీ సంగీత లేదా గేయ రూపకాలలో కొంతవరకు 
సంభాషణలు తగు మాత్రంగా వుంటాయి. 

పాటలు, పద్యాలు, గళము, వాయిద్యాలు వుపయోగించి ఒక ఇతివృత్తాన్ని 
రంజకంగా వినిపింపజేసే ప్రక్రియను సంగీత నాటకం లేదా గేయరూపకం 
- అని నిర్వచించుకోవచ్చు. 

మొదటగా 1938లో ఈ ప్రక్రియను ప్రసారం చేసింది ఆకాశవాణి 
మద్రాస్‌ కేంద్రం. శ్రోతలను ఆకర్షించిన ఈ కార్యక్రమాలను పరోక్షంగా 
కళాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని జీవనోపాధిని, తమ ప్రతిభను పెంచుకునే 
అవకాశాన్ని ఆకాశవాణి ఇచ్చింది... 

ఏ కాలంలోనైనా ఒక శాఖను లేదా ఒక ప్రక్రియను లేదా ఒక సంగీత 
శైలిని ఇంకా అభివృద్ధిచేసి ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్ళాలంటే ఆ విషయం 
మీద భక్తి (శద్ధలు, సమయం, ధనం ఖర్చుపెట్ట గల అధికారులు 
ఉద్యోగులు అన్నిటినిమించి సంస్థ అత్యున్నత అధికారుల ఆమోదం ఇవన్నీ 
అవసరం. 

తెలుగు సంగీత నాటకాలు 1930 ఉత్తరార్థం నుంచీ ఆకాశవాణి 
ప్రసారం చేస్తూ వచ్చింది. 1930 ఉత్తరార్థంలో తెలుగులో మొదటి 
సంగీతనాటకం ప్రసారం చేసిన ఘనత ఆకాశవాణి మద్రాస్‌ కేంద్రానికే దక్కింది. 
అప్పట్లో తెలుగు కార్యక్రమం చాలా వుండేవి. ఇప్పుడు మద్రాస్‌ కేంద్రం (చెన్న) 
రోజూ ఓ అరగంట కార్యక్రమాలు మాత్రమే తెలుగులో ప్రధాన ఛానల్‌ 
ప్రసారం అవుతున్నాయి. ఎఫ్‌.ఎమ్‌.ఛానల్‌ మొదలు పెట్టాక వారానికి ఓ 
గంటనుంచీ రోజూ ఒక గంటవరకూ ప్రసారం పెరిగింది. 

17వ శతాబ్దిలో ఇటలీలో ఆపెరాలు (నంగీత నాటకాలు) 
మొదలయ్యాయి. పాశ్చాత్య దేశాలలో అంతకుముందు సంగీత నాటకాలు 
పుట్టలేదు. భారతదేశంలో 12వ శతాబ్ది ప్రారంభంలో వెలసిన జయదేవుని 


ఆకాశవాణి - సంగీత నాటకాలు 108 


ద్వారా మన దేశానికి అంతటికీ అన్ని ప్రాంతాలకు ఆరాధ్య దైవమైన గీత 
గోవిందం - అనే మహా సంగీత నాటకం లభించింది. ఇప్పటికీ విష్ణుప్రీతికరమైన 
ఉత్సవాలలో ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలలో గీత గోవిందాన్ని తరతరాలుగా 
ప్రదర్శిస్తున్నవారు ఈ నాటికీ వున్నారు. 

భరతాచార్యుని నాట్య శాస్త్రంలో నాటకాలలోని ప్రావేశికీ, ధ్రువగానాలు 
- అనేవి మన తెలుగు యక్షగానాతో అనాదిగా వినవస్తున్న పాత్రలు 
ప్రవేశించేటప్పుడు, నిష్కమించేటప్పుడు గానం చేసే దరువులే అని పరిశోధకులు 
స్పష్టప పరిచారు. 

దీనిని బట్టి పాశ్చాత్యదేశాలలో సంగీత రూపకాలు బయలుదేరడానికి 
సుమారు 20 శతాబ్దాలు ముందే మన దేశంలో సంగీత నాటకాలు సర్వలక్షణ 
లక్షితాలై పరిఢవిల్లినట్లు తేటతెల్లమవుతోంది. 

ఆకర్షణీయమై గలగలపారే నదిలా ప్రత్యేకమైన కంఠస్వరంతో 
ఎస్‌. వరలక్ష్మి, ఘంటలా మోగే గళంతో టంగుటూరి సూర్యకుమారిగారు, 
టి.కమల (కమలాచంద్రబాబు) వింజమూరి అనసూయ వింజమూరి సీత, 
వక్కలంక సరళ, కోమల గాత్రి ఎ.పి.కోమల (కర్నాటకసంగీత విద్వన్మణి) 
లాంటి గొప్ప గాయనీ గాయకులు మద్రాస్‌ కేంద్ర సంగీత నాటకాలలో 
పాల్గొన్నా న్నారు. ఆకాశవాణి విజయవాడ ప్రసారం చేసిన సంగీత నాటకాలలో, 
బాలముకీ ఓలేటి వెంకటేశ్వర్లు, కుమారి శ్రీరంగం గోపాలరత్నం, 
గోపాలరత్న. )ంగారి సోదరులు ఎస్‌.వి. గోవిందాచారి, ఎన్‌.సి. హెచ్‌. 
జగన్నాధాచారి, వింజమూరి లక్ష్మి, ముసునూరి వెంకట రమణ మూర్తి మొదలైన 
వారు గానం చేశారు. హైదరాబాద్‌ ఆకాశవాణిలో రచన, సంగీత రచన - 
ద్వయం అని చెప్పదగిన - దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారు పాలగుమ్మి 
విశ్వనాధంగారు చక్కటి సంగీత నాటకాలు శ్రోతలకు అందించారు. మద్రాస్‌, 
విజయవాడ సంగీత నాటకాలలో రజని రచించిన స్వరపరచిన గేయాలు, 
విజయవాడ కళాకారులు బాల మురళీగారు, లక్ష్మి, గోపాలరత్నం, పాడినవి, 
హైదరాబాద్‌ ప్రసారం చేసిన, పాలగుమ్మి వారు స్వరపరచిన, సి.నా.రే గారి 


104 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 
నాటకాలు, వేదవతీ ప్రభాకర్‌, కనకవల్లీ నాగేందర్‌, మొదలైనవారు పాడిన 
పాటలు (శోతల మనసులో మరే గేయాలు ఆక్రమించుకోలేని స్థానాన్ని 
శాశ్వతంగా దక్కించుకున్నాయి. ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. 
సంగీత నాటకాలు, గేయరూపకాలు అంటే సంగీతం ప్రధానం అనేది ముందే 
చెప్పబడింది. గనుక రచనాకారుడు కానీ స్వరకర్త గానీ విషయాన్ని ఒక దృష్టిలో 
వుంచుకోవాలి. రచన గానీ సంగీతంగా కానీ రెండూ పాత్రోచితంగా సాగాలి. 
ప్రదర్శనకు వేరుగా, ప్రసారానికి వేరుగా వ్రాయాలి. రెండింటికి వుపయోగపడదే 
విధంగా రాసిన వారూ వున్నారు. ముఖ్యంగా - రేడియో మాధ్యమంలో - 
(శోతను మర్చిపోకూడదు చారిత్రాత్మకమైనా, పౌరాణికమైనా, సాంస్కృతికమైనా 
మాద్యమాన్ని సంపూర్ణంగా వుపయోగించుకునే వీలు 'ధ్వని' 'ప్రాముఖ్యంగా 
వుంటే తప్పకుండా ఆ కార్యక్రమం జయప్రదం అవుతుంది. ఇందులో ఇంకా 
ముఖ్యమైన విషయం గమనించాల్సి వుంది. రచయిత సంగీత రచయిత కలిసి 
చర్చించుకుని రాసి స్వరపరిచి తయారు చేస్తే చక్కటి నిర్మాణంకలిగి రసోత్పత్తిని 
పెంచుతుంది. ఇతివృత్తాన్ని (తోత చక్కగా అర్ధంచేసుకోవడం జరుగుతుంది. 
కావాల్సినంత వైవిధ్యాన్ని రాగాలలో కళలలో తప్పించడానికి, (శోతలో 
కుతూహలాన్ని ఇనుమడింప జేసే విధంగా స్వరంచనకు - మేలయ్యే మార్గాన్ని 
రచయిత స్వర రచయిత కలిసి ఒక నిర్ణయానికి రావాలి. ఈ పద్ధతి కృష్ణశాస్త్రి, 
పాలగుమ్మి, రజని వీరి కాలంలో వుండేది. ఇప్పుడు చాలా చాలా అరుదై 
పోయింది. 

చలన చిత్రాలలో కూడా ఒకసారి - సన్నివేశాన్ని లయను, నాద 
ఛందస్సును వివరించి పాటలు వ్రాయిన్తారు. ఎందుకు. ఆయా దృశ్యానికి 
చక్కగా అమరాలి అని శబ్దమాధ్యమానికి - ఎక్కువగా వర్తిస్తుంది ఇది. 

పాలగుమ్మిగారి మాటలలో సంగీతనాటకాల చెప్పదలుచుకున్న విషయం, 
భక్తి ప్రధానమో చారిత్రకం అయితే సంగీత దర్శకుడి పని కొంతవరకూ తేలిక. 
సంప్రదాయ పద్ధతుల్ని స్థిరపడి వున్న రాగాలనీ సుఖంగా అనుసరించవచ్చు. 


ఆకాశవాణి - సంగీత నాటకాలు 105 


కానీ వస్తువు గనక విలక్షణమైనదైతే, అది సంగీత దర్శకుడికి ఒక సవాలు 
వంటిది. సాధారణంగా భారతీయ సంగీత దర్శకుడి భావన రాగ దృక్పథం 
మీద ఆధారపడి వుంటుంది. ఉదాహరణకి - జంతువులు మనుషులతో 
మాట్లాడటం మనుషులు పక్షుల్లాగా ఆకాశంలో ఎగరటం వంటి అద్భుత 
కల్పనలే ఉన్నాయనుకోండి, అప్పుడు సంగీత దర్శకుడు, సంప్రదాయ శిక్షణ 
సంప్రదాయ తత్వాలు విధించే పరిమితులకు మించి - తన భావనకు 
కొత్తద్వారాలు తెరవగలగాలి. అతని భావన ఏ ఒక పద్ధతికో కట్టుబడి 
వుండకూడదు. అప్పుడు అవే న్వరాలకు కొత్త అర్జాన్ని అతడు 
సమకూర్చగలుగుతాడు. ఇది ఆకాశవాణి - విజయవాడ కేంద్రం నుండి 
ప్రసారమైంది. 

సుమారు 19వ శతాబ్దిం ఉత్తరార్జానికి మరాఠీ, పార్చీ నాటక సమాజాల 
వారి ప్రదర్శనల ప్రభావం మన కళా రంగం పైన పడింది. అప్పటికీ వున్న 
యక్షగాన ప్రదర్శనలూ, వీధి నాటకాలూ యివన్నీ మెల్లమెల్లగా వెనకబడి 
పల్లెల్లో దేవాలయాల లాంటి కొన్ని స్థలాలకు మాత్రమే పరిమితం అయ్యారు. 
ముందు భాగాలలో పద్య నాటకాలనుండి నాటకాలు రావడం విషయం 
ప్రస్తావించడం జరిగింది. అయితే అనేక మంది శ్రోతలకు వినిపించగలిగిన 
బృహత్తర మాధ్యమమైన “ఆకాశవాణో సంగీత నాటకాల వ్యాప్తికి ఎంతో 
కృషి చేసింది. సంగీత నాటకాన్ని మొదటగా ప్రసారం చేసిన ఘనత కూదా 
ఆకాశవాణి మద్రాస్‌ కేంద్రానిదే. 

1938లో - అనార్మ్శలి - సంగీత రూపకం - ప్రసారం అయింది. 
మద్రాస్‌ రేడియో కేంద్రం ప్రారంభించినది 1988 జూన్‌లోనే. 

1939 లో - “బిల్ణణీయం” అనే సంగీత రూపకాన్ని ఈ కేంద్రం ప్రసారం 
చేసింది. - శ్రీ మల్లవరపు విశ్వేశ్వరరావు గారి రచనకు - సంగీత రచన 
శ్రీ బి.వి.నరసింహారావు గారు ఇది పూర్తి సంగీత నాటకం. 

విశ్వనాధ సత్యనారాయణగారి - కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని, మారీచుడు 
ఊర్మిళ సుమిత్ర, గోదావరి లాంటి గేయ నాటకాలు ప్రసారమై పేరు గాంచాయి. 


106 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 

అనార్మలి నాటకంలో దేవుల పల్లి కృష్ణశాస్త్రిగారు రాసిన పాటలు చేర్చబడి 
ప్రసారం అయ్యాయి. 

అతిధిశాల 

గేయరూపకం - పర్షియాదేశ ఉమర్‌ ఖయామ్‌ ఇతివృత్తం. 

మధ్య ప్రాచ్య సంగీత బాణీలతో నూతనంగా రజని గారు, సంగీత 
పరచారు. 

దీనికి ముందు కూడా - గీతావళి కార్యక్రమంలో ఓ లలిత గేయాన్ని 
వినిపించారు. 


ఓహో ముసాఫిర్‌ ఓహా ఇది అతిథిశాల. ఇది ఉదయవేళ 

ఎటునుండి రాక ఏచటకుపోక 

ఎవ్వరికెరుక రావోయ్‌ 

రావోయి పధిక రావోయ్‌ 

అటు చీకటి ఇటు చీకటి 

ఈ పాంధశాంపగలు 

ఇక మనిషి ఒకటే మిగులు. 

"అతిథి శాలి తరువాత మధ్యప్రాచీన సంగీతం రజనిగారు అంతగా 
వాడలేదు. అయితే - ప్రపంచ తెలుగు మహాసభల - కవి సమ్మేళనంలో ఆ 
రజని. - ఓహో దక్కన్‌ పీఠభూమి అనేది - మధ్య ప్రాచ్యంలో రచించి పాడి 
వినిపించారు. 

చారుకేశి రాగం ఆధారంగా అరబ్బీ స్వరపోకడలను రప్పించారు. 

తళుకు జల్లార్‌ బుటాలర్నిన నీలవలయమ్మి గుడారం - 

శివరంజనికి అన్య స్వరాలు వేసి ఎలా పాడిందీ... రజనిగారే స్వయంగా 
నాకు పాడి వినిపించారు. 

ఈ సంగీత రూపకంలో చాల 
కాంతరావు, ఓలేటి పాడారు. ఆ రోజుల్లో రికార్టింగ్‌ లేదు. అంతా ప్రత్యక్ష 


ప్రసారంగానే ఈ సంగీత రూపకం ఇయబడింది. ప్రయాణంలా దారి రిలో' ఓ 


ఆకాశవాణి - సంగీత నాటకాలు 107 
అతిథి శాలలో ఆగడం అక్కడ పరిస్థితులు ఇతివృత్తం. రజని - మధ్య తూర్పు 
సంగీత బాణీలో వాద్య సంగీతంతో ఈ - అతిథిశాల మొదలవుతుంది. 

మరొక సంగీత నాటకం - రజని గారిది “దక్షయజ్ఞం”? 

నాగలోక వాసులెల్ల నాశమోపోవుదురో 

ఒక్కొక్క నాటికి 

దిన దిన మొక్క నాగకుమారుడు 

ఇలా చక్కటి సాహిత్య సంగీతాలతో ప్రసారమైనవి మేఘ సందేశం, 
విశ్వవీణ. 

రజనిగారితో సంభాషించడమే ఒక పెద్ద (గ్రంథం చదివినట్లు, గత 
స్కృతులలోంచి - ఓ గేయం మనసులో మెదలుతుంది - వెంటనే పాడి 
వినిపిస్తారు. 

“అమృతవర్షిణి” గురించి పాడటం మొదలు పెట్టారు. 

అంతకంటే ఆనందం ఏముంటుంది? 

రివ్వు రివ్వు రివ్వు రివ్వు రివ్వుమనుచును 

దవ్వు దవ్వుల దవుదవ్వుల సవ్వడాయెనే 

వచ్చిపదెను వచ్చి పడెను గరుడు డయ్యయ్యో 

వచ్చి పడెను వచ్చి పదెను చచ్చి నామయా - 

శబ్దానుకృతులు శబ్బవాచకాలు వాడడంలో అందెవేసిన చెయ్యి. దర్శనచక్రం 
- అనే సంగీత నాటకం - మద్రాస్‌ కేంద్రం నుంచి ప్రసారం అయింది - 
అందులో కందుల మల్లిఖార్జునరావు (మల్లిక్‌) పాడిన ఈ క్రింది .గీతం - 
రికార్డు విడుదలై, వందలసార్లు ప్రసారమైంది. 

సాగునదే సాగునదే ధర్మ చక్రము ధర్మచక్రం 

ఏగునదే ఏగునదే జగతినలుదెసలు ఆచంద్రార్మము 

సర్వసమము శాంతికాంతి ప్రధమ చక్రము ధర్మచక్రము 
గేయ నాటికలో - దడక్షిణబదే గులామ్‌అలీఖాన్‌ అనతగిన ఓలేటి 

శంర్తు సౌ 


ఎంకటేశ 


. 


108 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 
మనసొనే ఓ రాధా మరల వేణువూద 

ఘనశ్యామ సఖీ చంపాంగనవై నర్తింపరాదా. 

ద్విజావంతి రాగంలో స్వరపరిచినది బహుజనాదరణ పొందింది. 

అలాగే - అదే గేయరూపకంలోని స్వైరిణీ అన్నారు నన్ను శ్యామసుందరా 
- శ్రీరంగం గోపాలరత్నం పాడినది కూడా శోతల ప్రశంపనలనందుకుని 
ఎన్నోసార్లు ప్రసారమైంది. 

దాదాపు 80 సంగీత నాటకాలు రచించిన రజని కాంతరావు గార్ని - 
సంగీత పరంగా ఉత్కష్టమైన మీ సంగీత నాటకం మీ దృష్టిలో ఏమిటి అని 
అడిగితే - చండీదాస్‌ - అని తక్షణం చెప్పారు - 

బెంగాలీ సంగీతం వాడాను. కవిత్వము, సంగీతము రెండూ చాలా 
ఉదాత్తంగా అమరాయి. “అందులో కొన్ని ఘట్టాలు వినిపిస్తాను.” అంటూ 
సంతోషంగా పాడి వినిపించారు. 

“విశ్వవీణ” అనే పేరుతో వారి సంగీత నాటకాలు కొన్ని ప్రచురితం 
అయ్యాయి. మేఘ సందేశం - అనేది రజని గారి మరో సంగీత నాటకం. 
ఇందులో 

నీకు మాత్రము కాకపోయిన వారు సుంతయు లేకపోయిన 

ఆ వసంత మటులె గడచెను. నీవు లేకయే నీవు లేకయే ప్రేయసీ 

నాటకం - ”మధురానగరి గాథో 

రాధాకృష్ణుల (పేమ సంవాదమే - ఈ గేయ నాటిక ఇతివృత్తం - రజని 
గారు - ఇందులో 

మధురానగరిలో చల్లనమ్మ బోదు దారివుడుము కృష్ణా 

తనందభైరవి రాగం 

అనే - జావళి జగద్విఖ్యాత కర్నాటక సంగీత విద్వాంసులు చిత్తూర్‌ 
సుబ్రహ్మణ్యం గారు రచించినది - గేయ నాటికలో చేర్చారు. ఈ గేయనాటికలో 
రజని వ్రాసిన - గేయం - కృష్ణుడు గోపిక ఇద్దరూ పాదే యుగళగీతం 


ఆకాశవాణి - సంగీత నాటకాలు 109 


అంతకు ముందు చిత్తూర్‌ గారు వ్రాసిన - ఆనందభైరవిలోని మధురానగరిలో 
ఆ అన్నదానిలోదే - కృష్ణుని పాదేవి మాత్రం చేర్చబడ్డాయి. 
కృష్ణుడు మలయా నిలమిదే మెల్లగవీచె 


భామ 


క- 


కూ- 


కా 


కంగా 


భా- 


మధువనమిదె భామా, భామా 
మధురానగరిలో చల్లనమ్మబోదు 
దారి విడువు కృష్ణా 

నీపై మోహము నోపవే సఖీ 

నీ సాటి ఎవరు లేరు నిలువ వే భామా 
మాపటి వేళకు తప్పక వచ్చెద 
పట్టుకురా కొంగు గట్టిగాను కృష్ణా - 
సాకులు చూపి చల్లగ జారగ 
సన్ముతింపవే భామ, భామా 

కొసరి కొసరి నాతో సరసములాడకు 
రాజమార్గమె కృష్ణా కృష్ణా 
రాజమార్గమని బెదరుదువో 

ఈ చాతుర్యము చాలునె భామా 


వ్రజ వనితలు చేరవత్తురిక 
విడునిడు నా చేయి కృష్ణా 
మాపటివేళకు తప్పక వచ్చెద 
విడు విడు నాచేయి కృష్ణా 


ఆకాశవాణిలో - ఈ గేయ రూపకం ప్రసారమైంది. 
(గీకు దేశపు కవయిత్రి “శాపో* విషాదాంత (ప్రేమ ఇతివృత్తంగా బసవరాజు 


అప్పారావుగారి నాటికకు గేయాలను రచించి సంగీత పరచి ప్రసారం చేసింది 
- రంజకముగా సాగిన గేయనాటిక గేయాల - సంగీతం కూడా 
(శ్రవణానందంగా వున్నాయి. 


110 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 

నాటికలో గల బృందగానాలు, సూత్రధారుని గేయాలు, ప్రాచ్యపాశ్చాత్య 
ప్రక్రియలైన యక్షగాన, ఆపెరాలకు సమన్వయాన్ని కూరుస్తున్నాయి. ఈ 
నాటికలోని కొన్ని గేయాల భావాలకు నాటికా కర్త బసవరాజు అప్పారావు 
గారికి కృతజ్ఞతలు తెలిపియున్నారు.  " 

“మమేకం” కాళిదాసు మేఘసందేశాన్ననుసరించి - రజని గేయనాటిక 
మేఘసందేశం వ్రాసి, సంగీతమునుకూర్చి ప్రసారం చేశారు. 

ఇక - రజనిగారితో సంగీతనాటికల గురించి సంభాషించినపుడు - మీ 
రచనలలో అన్నిటికంటే మీకు యిష్టమైన సంగీత మాపకము ఏది? అని 
అడిగాను. తక్షణం - చండీదాసు - అని చెప్పారు. ఈ సంగీత నాటకం 
1941 ఫిబ్రవరిలో మద్రాస్‌ కేంద్రము నుంచి ప్రసారం అయింది. ప్రసిద్ధ 
వంగ కవి అయిన చండీదాసు - యొక్క ప్రణయ గాథ. శ్రీ శివశంకరస్వామి 
- చండీదాసు - ప్రేమ వృత్తాంతాన్ని “సహజయానపంధీ” అను పేరుతో 
పద్య నాటిక వ్రాస్తూవున్నపుడే - శ్రీ రజనీకాంతరావు అదే ఇతివృత్తాన్ని వారి 
మొదటి గేయనాటికకు వస్తువుగా ఎన్నుకొనుట సంభవించినది. 

ఒకే ఇతివృత్తం ఆధారంగా తీసుకుని వ్రాసిన ఈ రెండు గేయనాటికలు 
౨1941 లో ఒకే ప్రతిభ సంపుటిలో ప్రచురింపబడుట కూడా గమనించదగిన 
విశేషము. ఇటువంటి ప్రదర్శనా పరమైన ఒక విశేషము కూడా తెలియవస్తున్నది. 
సహజయానపంధీ (వంగదేశములో ప్రసిద్ధి పొందిన భగవధారాధనా పద్ధతి 
- “సహజయానము” శ్రీమొక్కపాటి నరసింహశాస్త్రి ఆర్బ్వర్యమున 15-02- 
1941 తేదీన మద్రాస్‌లోని గోఖలే హాలులో రంగస్థలముపై ప్రదర్శింపబడితే, 
చండీదాసు 22-02-41వ తేదీన మద్రాస్‌ కేంద్రమునుండి ఆకాశవాణి 
ప్రసారం అయింది. 

రజని వ్రాసిన చండీ దాస్‌ - గేయరూపకములోని - గేయములు 
నాదాలయా బద్ధములు. 


మిశ్రగతిలో 
ప్రేమ గానము ప్రేమగానము 


ఆకాశవాణి - సంగీత నాటకాలు కే11 


నాకు 


సకల జగదభిరామగానము 

ఆదికవి వాల్మీకి కోకిల 

అమృత మంజులసామగానము 

రామగిరినని దివ్యవంశీ 

విరహపూరిత భవ్య గానము 

నాట్యదాత్మ సఖీ పదాంకిత 

నవ్య తమ జయదేవగానము 

రజకినీ ప్రియుడైన చండీదాసు 

విశ్వప్రణయగానము 

చండీదాసు గేయనాటికకు బెంగాలీ సంగీతం పెట్టాను. అయినప్పటికీ 


చాలా యిష్టం - అంటూ సంగీతం పాడి వినిపించారు రజనిగారు. 


సస్య సౌందర్య భూములలో 
ప్రభవించి ప్రభవించి 
నమమరుసీమమగునో 
కమ సుమ ధామమగునో 


కల్లోలినీ తరంగములన్‌ 
పయనించి పయనించి 
జీర్ణశిఖరా ద్రియగునో 

పూర్ణ కలశాబ్ధియగునో 


కాలగాధాగ్నికీలలో 
తపియించి తపియించి 
దగ్ధతరుకాండమగునో 
ముగ్ధమధుభాండమగునో 


112 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


ఈ గేయనాటికలోని పై గేయం ఈ నాటివరకు (శశోతల మదిలో చెరగని 
రసముద్ర వేసింది. దానికి గాయనీ గాయకులు శ్రీరంగం గోపాలరత్నం 
డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ వీరి గళ మాధుర్యం వలన పాట చిరకాలం 
నిలిచిపోతుంది గీతం. ఆ సంగీతం రజని సంగీతం అజరామరం అయిందెి. 

రజనిగారి రచన సంగీత రచనలో శాశ్వతంగా మధుగుళికలుగా 
నిలిచిపోయిన కొన్ని గీతాలు - వారి సంగీత రూపకాలలోనివే అవి లలిత 
సంగీతంగా శ్రోతల మన్ననలను చూరగొన్నవే - ఎందుకంటే - సంగీత 
నాటకంలో పాటలైనా - నాటక ఇతివృత్తాన్ని ఉటంకించకుందడా స్వతంత్రంగా 
లలిత గేయంగా వుంది. వాటిలోని సాహిత్యం - 

“స్వెరిణీ అన్నారు నన్ను శ్యామసుందరా” 

స్వె సంగీతనాటకంలోని - గేయం 

షెరిణీ అన్నారు నన్ను శ్యామసుందరా 1 స్వైగేరిశీ! 

నీ రవనిశి వెన్నెలలో 

నీదు మధుర మురళీ గానము 

ద్వారములను తెరచి 

ప్రతిహృదయము పిలుచు విలువనీదె. 11 సైరిజ॥ 

రాగేశ్వరి రాగం - రూపకతాళంలో సాగిన ఈ గీతం - శ్రీరంగం 
గోపాలరత్నం కంఠంలో - బహుళ ప్రచారాన్ని పొందింది. 

అలాగే - ఇదే సంగీత నాటకంలోని ఓలేటి వెంకటేశ్వర్లు పాడిన పొందిన 
మనసానే ఓ రాధా మరల వేణువూద 

ఘన శ్యామ సఖీ చందాగనవై నర్తింపరాద |॥॥మన॥ 

ప్రత్యేకమైన ఓలేటిగారి శైలిలో - 

ఈ గేయం వింటే వ్రావురవు కలుగుతుంది. ఎండమూరి 
సత్యనారాయణగారు అరబిక్‌ నాటకాలు రాసేవారు. వెయ్యిన్మొక్క రాత్రుల 
కథలు, షాహజాద్‌లాంటి వస్తువు ఆధారంగా సంగీత రూపకాలు రచించేవారు. 
పాటలకు సంగీతం రజని కూర్చారు. . [ 


ఆకాశవాణి - సంగీత నాటకాలు 118 

ఓలేటి వెంకటేశ్వర్లు గారు 1942 ఆ ప్రాంతాల్లో - విజయవాడలో 
కొన్ని సంవత్సరాలు సంగీత కళాకారునిగా ఉద్యోగం చేసి, మద్రాస్‌ వచ్చి 
వుందేవారు. ఓలేటి గారితో చాలా పాటలు పాడించారు మద్రాస్‌ కేంద్రంలో. 
అరబ్‌ వాతావరణానికి సంబంధించిన పాటలకు ఆయా సంగీతాన్ని చాలా 
చక్కగా అమర్చేవారు రజని. కర్నాటక వాద్య విద్వాంసుల టిబెటిన్‌ సంగీతం, 
బాణీలు నేర్పించి పాటలలో పెట్టేవారు. పెద్ద పెద్ద గొట్టాల లాంటి వాద్యాల 
నుంచి చిన్న మురళీ వరకు, కళాకారులు దార్జీలింగ్‌ ఉత్సవాల్లో వాయించినపుడు 
విని దాని ఆధారంగా అలాంటి బేస్‌ చేశారు. 

చలికొండకేనా 

నిలిచి వున్నావుమా 

గెలుపులకు సాక్షిగా 

ఈ పాట ఎన్‌.సి. వి.జగన్నాధాచారిగారి చేత పాడించారు. శాంతిపదం 
సంగీతరచన చేర్చి ఓ సంగీత రూపకాన్ని రజని రాసి సంగీతరచన చేసి 
ప్రసారం చేశారు. 

గిరగిర తిరిగే భూగోళం 

ఇరులు వెలుతురు సనుపాళం 

ఏది ఆదియో ఏది అంతమో 

ఎటకు సాగునో ఈ ప్రకృతి 

సగము చీకటై సగము వెలుతురై 

జగతి సాగునె తన ప్రకృతి 

ఆకాశవాణి వుద్రాస్‌ కేంద్రం, దేవులవల్లి కృష్ణ శాస్తిగారు, 
రజనికాంతరావుగారు రాసిన ఎన్నో సంగీతరూపకాలను ప్రసారం చేసింది. 
కొన్నింటిని వివరించడం జరిగింది. మరికొన్ని - ఊర్వశి, శబరి, గుహుడు, 


కే14 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


ప్రసారం అయ్యాయి. - 

కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని - విశ్వనాథ సత్యనారాయణగారు 
రచించినవి. 

మల్లవరపు విశ్వేశ్వర్రావుగారి కలభాషిణి - 

1970 తరువాతనుంచి - ఎందరో లలిత గేయ, సంగీత రూపక 
రచయితలు, సంగీత రచనా కారులు ప్రసారంలో చోటు చేసుకున్నారు. 

కృష్ణరజని గేయాలు 

1. నీ యింటికి పిలువకు నను లోనికి రమ్మనకు 

కృష్ణశాస్త్రి పాటలు రజని స్వరపరిచారు గనుక ఆ పేరు దానికి పెట్టినట్లుగా 
కూడా చెప్పారు రజనిగారు. 

విలోమచాపు తాళాలలో సంగీత బాణులు కుదర్చడంలో ప్రసిద్ధులు 
రజనిగారు. మద్రాస్‌ కేంద్రంలో వుండగా - అక్కడ వారు రజని గారిని ఈ 
కారణంచేత శ్యామశాస్రిగారు అంటూ వుండేవారు. 

ఉదాహరణ - 

'మైోయింపు జయభేరి 

వాయింపు నగారా 

టంగుటూరి సూర్యకుమారి పాదారు.... 

“కొండనుంచి కడలిదాక” 

రజని వ్రాసి స్వరపరచి నిర్వహించిన “కొండ నుంది,.కడలి దాక” గేయరూప 
విజయవాడనుండి ప్రసారం అయింది. ఆ సంపత్కరం ఆకాశవాణి వార్చిక 
పోటీలలో. - సంగీత కార్యక్రమ ప్రధమ బహుమతి గెలుచుకుంది. 

“విశ్వవీణ” - గ్రీకు దేశపు పౌరాణిక గాధ ఆధారంగా - గేయనాటికగా 
వ్రాశారు రజనీ కాంతరావు. ఇతివృత్తం మన పౌరాణిక కథలను గుర్తుచేస్తాయి. 
ఆర్భియస్‌ - అనే వైణికుడు - చనిపోయిన తన (ప్రేయసిని మృత్యుదేవతను 
మెప్పించి మళ్ళీ బ్రతికించుకున్నాడట - తన వీణా వాదన గరిమతో మరి - 


ఆకాశవాణి - సంగీత నాటకాలు 115 


సావిత్రి - పాతివ్రత్యమహిమతో సత్యవంతుని ప్రాణాలు యముడునుంచి 
తిరిగి తీసికోవదడం మనకు తెలిసిన కథే. 

ఆకాశవాణిలో - గేయనాటికల - ప్రసారానికి 30లేదా 60 ని॥లు 
లాంటి కాల నియమం వుండడం వలన రజనిగారి గేయ నాటికలు చక్కగా 
చిక్కగా కుదిరాయి. వీరి రచనలు ప్రసారానికి మాత్రం గాక ప్రదర్శనకు కూడా 
ఎంతో యోగ్యమైనవి. రజని నేర్పు, ఓర్పు, ప్రతిభ, అనుభవము అనితర 
సాధ్యం. 

మద్రాస్‌ ఆలిండియా రేడియో - లలిత సంగీత విభాగానికి (లైట్‌ మ్యూజిక్‌ 
యూనిట్‌) రజని ప్రొడ్యూసర్‌గా వుందేవారు. తమిళ, తెలుగు, మలయాళం, 
కన్నడం - భాషల్లో లలిత గేయాలు ప్రసారం అయ్యేవి. యూనిట్‌ ఇన్‌ఛార్జ్‌గా 
రజనిగారే వుండేవారు. గేయాల ఎంపిక కూడా వారే చేసి సంగీత కారులకు 
గేయాలను నిర్ణయించి యిచ్చేవారు. నారాయణ అయ్యర్‌ మొదలైన వారు 
సంగీత రచన చేసేవారు. “టి.ఆర్‌. పాప” - గారు స్టాఫ్‌ ఆర్టిస్ట్‌గా వుందేవారు. 
ముత్తయ్య - వీణ, సుబ్బయ్య - వయొలిన్‌, కె.ఎస్‌. ప్రకాశరావుగారు - 
కాపీస్ట్‌ ఉద్యోగం. నొటేషన్‌ రాసేవారు. 

విక్టర్‌ పరంజ్యోతిగారు - మద్రాస్‌ కేంద్రం 1938లో ప్రారంభించారు. 
మొదటి స్టేషన్‌ డైరెక్టర్‌. ప్రశంసనీయమైన పాశ్చాత్య సంగీత కళాకారుడు. 
పాశ్చాత్య సంగీత గోష్టులను సంగీత పరచి కందక్ట్‌ చేసేవారు. 

గోపాలరావుగారు, జి.టి.శాస్రి (పుదుక్కోట) స్టేషన్‌ డైరెక్టర్లుగా - పరంజ్యోతి 
తరువాత వచ్చారు. 

“హరీ తుమ్‌ హరో జనకీ 

ఈ పాటకు వైద్యనాధన్‌ - సంగీతం చేయగా ఉచ్చారణ, పాట పాడడం 
ఇవన్నీ ఎమ్‌. ఎస్‌. సుబ్బలక్ష్మిగారికి నేర్పించారు. 

చల్లగాలిలో యమునా తటిపై - ఎస్‌. రాజేశ్వరరావుగారు పాడినది. 1942 
- 44 మధ్య రికార్డింగ్‌ జరిగింది. దీని సంగీతం - రజనిగారే. 


116 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 

"చండీదాస్‌ సంగీత నాటకం రజని వ్రాసి సంగీతపరచి, ప్రసారం 
అయి ప్రసిద్ధిగాంచిన ఈ కార్యక్రమంలో రాజేశ్వర్రావుగారు రజనికి 
సన్నిహితులయ్యారు. 

రజని పాడుకోకుండా పాటరాయరు. అని వి.ఎ.కె.రంగారావుగారు 
ఆనాడే వ్రాశారు. 

హైదరాబాద్‌ ఆకాశవాణి కేంద్రం - ఎన్నో సంగీత రూపకాలను ప్రసారం 
చేసింది. చేస్తూ వున్నది. 

దాశరధిగారు గౌతమ బుద్ధుని ఇతివృత్తంగా - యశోధర అనే సంగీత 
రూపకం రచించారు. సంగీత రచన - పాలగుమ్మి విశ్వనాధం గారు. దీనిలో, 
కర్నాటక రాగం - నాటకురంజి, షణ్ముఖ ప్రియ రాగాలలో - స్వరపరచిన 
రెండు గేయాలు చాలా ప్రజాదరణ పొందాయి. ఇప్పటికీ ప్రసారం చేసినప్పుడల్లా 
ఈ పాటలు (శ్రోతలు ఎంత ప్రియంగా విని ఆనందిస్తారు - నాటకురంజిలో 
- స్వరపరచిన “తధాగతా ప్రజాహితా” - అన్నగ్రేయాన్ని యశోధర విరహగీతం 
- రావేమి రా శశీ, చిత్తరంజన్‌ సోదరి శ్రీమతి శాంత గానం చేశారు. 

షణ్ముఖప్రియలో - ఇలాంటి ఒక లలితమనోహరమైన బాణీ చేయడం 
విశ్వనాధంగారి ప్రతిభకు అద్దంపడుతూ ఉంది. శ్రావ్యంగా భావ సహితంగా 
శాంత గానం చేశారు. ॥ 

1975లో ప్రపంచ తెలుగును సభలో కవి సమ్మేళనం జరిగింది. 

దక్కన్‌ దివ్యభూమి ఒహో 

మా తాతల మహాసౌధాల 

మధురస్వప్న సీమ 

రజని కవిత్వం ఇది. 

1989లో పద్మినీ దేవి రచించిన యక్షగాన సంగీత రూపకం - చిత్తరంజన్‌ 
గారు సంగీతం తో హైదరాబాద్‌ నుంచి ప్రసారం అయింది. రసికప్రియ, 
చంద్రజ్యోతి రాగాలలో చాలా మధురమైన బాణీలను కూర్చారు. చిత్తరంజన్‌, 


ఆకాశవాణి - సంగీత నాటకాలు 117 


గోపాలరత్నం గానం చేశారు. ఇక చెప్పేదేముంది - ప్రశంశల వర్షం తప్ప. 

విజయవాడ కేంద్రం - లలిత సంగీతానికి సంగీత రూపకాలకు ప్రత్యేక 
స్థానాన్ని సంపాదించుకుంది. 

1959 ప్రాంతంలో - రామప్ప 

సంగీత నాటకం - మణిపూస. ఇందులోని గేయాలు వెలలేని రత్నాలు. 
సంగీతం చేసిన విశ్వనాధం గారు, ఈ రూపకం స్వరరచనకు చిరస్థాయిగా 
కీర్తి బడశారని చెప్పక తప్పదు. 

అన్నీ అంత మనోహరంగానూ అమరాయి. నారాయణరెడ్డిగారి కలం 
- బాలమురళీ గారి గళం - కమలా చంద్రబాబు, చిత్తరంజన్‌ కూడా పాడారు. 
రామప్ప - దేవాలయం శిల్పి - అతని (ప్రేమగాథ ఇతివృత్తం. 
1. అఆలలోపల పూలుపూచిన రామ మందిర లీల 
2. ఈ నల్లని జఅజాలలో 
ల్త్వ మబ్బులో ఏముంది 
4. నాగీ ఆడవే వూగీ పాడవే 

విజయవాడ కేంద్రంలో - ఓలేటి వెంకటేశ్వర్లు, దా.బాలమురలళీ, శ్రీరంగం 
గోపాలరత్నం వింజమూరి లక్ష్మి, ముసునూరి వెంకటరమణ మూర్తి, ఎన్‌.సి.వి. 
జగన్నాధాచార్యులు మొదలైన విద్వాంసులు - వివిధ ఉద్యోగాలలో వుండడం 
- నిజంగా ఆ కేంద్రం చేసుకున్న అదృష్టం అనిపిస్తుంది. మధురాతిమధురమైన 
అపార సంగీత జ్ఞానం మూర్తీభవించినవారు గనుక ఎన్నో అమర గీతాలను 
ప్రసారంచేశారు. 

జగత్రసిద్ద్ధులు, సంగీత విద్వాంసుడు, వాగ్గేయ కారుడు, మధురగళ 
వరప్రసాదితుడు అయిన డా. బాలమురళీగారు - లలిత సంగీత శాఖ 
విజయవాడ కేంద్రానికి - ప్రొడ్యూసర్‌గా వుంటూ లలితగీత రసగుళికలను 
ప్రసారం చేయించారు. 


డా! సి.నారాయణరెడ్డిగారి గేయనాటికలు 


118 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 

జగత్రసిద్ధులు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డిగారు 
తమ వివిధ సాహిత్య ప్రక్రియల ద్వారా తెలుగుజాతి కీర్తి బావుటా ఎగురవేశారు. 
అదే విధంగా ఆకాశవాణి ద్వారా ఎన్నో గేయనాటికలు, గేయాలు, మరెన్నో 
ప్రక్రియలలో ప్రసారం జేసి ఆకాశవాణి కార్యక్రమాలలో ఒక ప్రత్యేక స్టానాన్ని 
అలంకరించారు. 

నేను ఆకాశవాణిలోనే పుట్టాను. అంటూ పలు సందర్భాలలో తను 
కవిగా ఆకాశవాణిలోనే పుట్టానని సంతోషంగా చెప్తుంటారు. 

వారి చలన చిత్ర గీతాల గురించి ఎంత చెప్పినా చెప్పవలసింది 
ఉంటూనే వుంటుంది. అదో రస సాగరం. ఆకాశవాణిలో ప్రసారమైన వారి 
గేయ నాటకాలు అత్యంతంగా శోతలమన్ననలను పొందినవి రామప్ప, వెన్నెల 
వాద. ( 

దృశ్య కళ వస్తువైన “శిల్పం” శిల్పకళ ఆధారంగా వ్రాసినవి 
(శవణామాధ్యమంలో రాణించడం అనేది.... సి.నా.రె. గారికే చెల్లింది. రామప్ప, 
అజంతా అందం రెండూ ఇలాంటి ఇతి వృత్తాలు. 

దీపమాల, వసంత శోభ, హేమలక్ష్మి నరకాసుర వధ లాంటి సంగీత 
నాటకాలు, గేయరూపకాలలో (శోతల ప్రశంసలనందుకున్న గేయాలు ఎన్నో. 


సంగీత రూపకాలు - గేయాలు 


ఆకాశవాణి మద్రాస్‌ కేంద్రం జూన్‌ 1988లో ప్రారంభమైంది. అదే నెలలో 
- తెలుగులో - 1. "అనార్మలి" అనే పూర్తి నిడివి సంగీతరూపకం ప్రసారం 
చేయబడింది. ఈ సంగీత రూపకంలోని గేయాలు సంగీత సాహిత్య విలువలు 
కలిగినవి. ఆచంట జానకి రామ్‌ తయారు చేశారు. నిర్వహణ వారిది 
వ్రాసినవారు - దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు, పిలకా గణపతి శాస్త్రిగారు. అంటే 
ఆ రూపకంలోని గేయాలు కృష్ణశాస్రిగారు రాశారు. వచనం - పిలకా 
గణపతిశాస్త్రిగారిది. కృష్ణ శాస్తిగారిగీతాలతోపాటు, విశ్వనాధ, వింజమూరి 
వెంకటలక్ష్మీ నరసింహరావు, ముద్దుకృష్ణ, వూటుకూరి సత్యన్నారాయణ, వారి 


ఆకాశవాణి - సంగీత నాటకాలు 119 


గేయాలను కూడా ఈ నంగీత నాటకంలో చేర్చారు. సంగీతం వింజమూరి 
సీతాదేవి, వింజమూరి అనసూయాదేవి సమకూర్చారు. రజనిగారు కూడా 
సంగీతం నిర్వహించడం జరిగింది. న 
1. రారమ్మ రారమ్మ మందారమా! 

రక్తకర వీరమా 

మాలతిమల్లికా మాధవీ కావ్యకా! రేఫాలికా 11511 

తోటతోటల నేలు మేటి కాదే పిలుపు 

పాలించునో ఏమొ ప్రభువులోకపు నూలు! 

తోటలన్నీ ముంచుమేని, కాదేవలపు 

దాటగలడే ప్రియుడు దానిమ్మ పూ పాట 

తను కూడా ఈ పాట పాడినట్లు వింజమూరి సీతాదేవి చెప్పారు. 

కారులోజ్వల రాజకుమారా 

త్రానము జీవన మధువు 

పిలకాగణపతిశాస్త్రిగారు వ్రాసింది 

పోయినది దానిమ్మపూవు 

తీయతీయ దనాలప్రాపు - 

ఈ గీతాన్ని కృష్ణశాస్త్రిగారు రాసినట్లు రజని చెప్పారు. 

1939లో అప్పటి మద్రాస్‌ ఆకాశవాణి ఉద్యోగి అయిన - 
శ్రీ ఎస్‌. ఎన్‌. మూర్తి గారి నిర్వహణలో బిల్బ్షణీయం - అనే పూర్తినిడివి నాటకం 
ప్రసారం అయింది. 

కవి అయిన బిల్హ్దణుడు - యామినీ పూర్ణ తిలకల ప్రణయగాధ 
శ్రీ మల్లవరపు విశ్వేశ్వర్రావుగారు దీని రచయిత సంగీత సారధి - 
బి.వి. నరసింహారావుగారు సంగీత నాటకాలలో ఓ కథ, మాటలు, పాటలు, 
పద్యాలు, అన్నీ వుంటాయి. సంగీత నాటికలవల్ల - కంపోజర్‌కు ప్రాచుర్యం 
లభించింది. వారి ప్రాముఖ్యం కూడా పెరిగింది. అంటే సంగీత దర్శకత్వం -ా 


120 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


చాలా క్షిష్టమైంది కూడా. కేవలం లలిత గేయాలకు సంగీత రచనవేరు - 
సంగీత నాటకాలు లేదా సంగీత రూపకాలకు సంగీతం సమకూర్చడం వేరు: 
సంగీత సాహిత్య'పరిజ్ఞానం ఎక్కువ కావాలి. ఒక ఇతివృత్తంతో దానిననుసరించి 
కొద్దిపాటి వచనం మిగిలిన దంతా గేయాలుగా వుంటాయి. సంగీత నాటికలో 
ఇతివృత్తానికి అనుగుణంగా సంగీత రచన చేయగలగాలి. నాటక రచయిత 
భావ చిత్రాన్ని సంగీత రచనలో చూపించగలగాలి. అందుకే సంగీత దర్శకులకు 
పాండిత్యాభిరుచి, ప్రవేశం, జ్ఞానం కూడా చాలా అవసరం అందులో నిష్టాతులైతే 
ఇక సంగీత రూపకాలు గేయాలు వారి సంగీతం - నాటకాన్ని ఆద్యంతం 
పహృద్యమంగా నిర్వహించడానికి మూలాధారంగా వుంటుంది. గీతాలకు 
సంగీతం వేరు సంగీత నాటకాలకు సంగీత సారధ్యం వహించడం లేదు. 
ఆనాటి సంగీత కారులు ఎవరైతే ఆకాశవాణి సంగీత నాటకాలకు సంగీతం 
చేశారో వారికి ఆకాశవాణి ద్వారా ఎనలేని కీర్తి లభించింది అంటే అతిశయోక్తి 
ఏమాత్రం కాదు. వారు ఆకాశవాణి సంగీత నాటకాలలోని గేయాలకు సంగీతం 
సమకూర్చుటం కోసం వివిధ సంగీత శైలులను లేదా బాణీలను అధ్యయనం 
చేయవలసిన అవసరం, చేసే అవకాశం కూడా లభించాయి. అందువలన 
లలిత సంగీతం అభివృద్ధి చెందినదని చెప్పాలి. సంగీత నాటకాలకు పాత్ర 
స్వభావాల్ని బట్టి, రచయిత చిత్రించిన సన్నివేశాలు, దృశ్యాలను బట్టి సంగీత 
రచన చేయాలి. సందర్భానికి, గేయ సాహిత్యానికి అనువుగా సంగీతం చెయ్యాలి 
- ఒక్క నాటకం ఒక్క ఇతివృత్తం - చారిత్రాత్మకం, పౌరాణికం, సాంఘికం 
- ఇలా ఎన్ని విధాలు ఆయా సందర్భాన్ని పాత్రను బట్టి ఆయా రసపోషణ 
సంగీతంలో ప్రస్ఫుటం కావాలి. శృంగారం, వీరం, రౌద్రం, శాంతం, కరుణ, 
భయానకం, బీభత్సం, హాస్యం, అద్భుతం నవరసాలూ కలిగిన సన్నివేసాలు 
వుంటాయి గనుక - ఆయారసోత్పతికి ఎలాంటి సంగీతం కూర్చాలి - అన్నది 
- సంగీత దర్శకులకు పూర్తిగా అవగాహన వుండాలి. ఒక్కొక్క రసోతృత్తికి 
ఒక్కొక్క రాగం సరిపోతుంది - ఒక్కొక్క సంగతి ఆ దృశ్య చిత్రాన్ని" పాత్ర 
స్వభావ భావ చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. గనుక - రాగ జ్ఞానం అత్యవసరం. 


ఆకాశవాణి - సంగీత నాటకాలు 121 


సంగీత రూపకాలు 

శృంగారానికి ఏ రాగం - ఏ వరుస పలికించాలో తెలియాలి. 
కరుణరసానికి ఏ రాగం నప్పుతుందో దాన్ని వాడాలి - అలాంటి బాణీనే 
కుదర్చాలి. అందువలన మొత్తం నాటకం అయ్యేసరికి - ఎన్నో రకాల సంగీత 
శైలులు, రాగాలు, తాళ గతులు ప్రయోగాలు దర్శనమిస్తాయి. ఎంతో వైవిధ్య: 
పూరితంగా వుంటుంది - అదే సంగీత దర్శకునికి ఒక గీటురాయి. అంతే 
కాదు. కర్నాటక సంగీతం, హిందూస్సానీ సంగీత జ్ఞానం మాత్రం కాక 
అవసరాన్ని బట్టి పాశ్చాత్య సంగీత శైలిలో సంగీత రచన, లేదా మధ్య ప్రాచ్చ 
దేశాల సంగీత బాణీలు కూడా చొప్పించగల సామరాల్ని చాటిన ఆకాశవాణి 
సంగీత సారధులున్నారు. వారిలో - "రజని డా. బాలాంత్రపురజనీ 
కాంతరావుగారు - ప్రధమంగా చెప్పాలి. వివిధ శైలుల అందాలను సంగీత 
నాటకాలలో చొప్పించారు. ఆకాశవాణి శ్రవ్య మాధ్యమం - ఏ రసాన్నైనా 
విని ఆనందించి ఆస్వాదించే గుణాన్ని కలిగిన బాణీలను చెయ్యాలి. శబ్దం 
ద్వారా సంగీతం ద్వారానే దృశ్యాన్ని చూపగలగాలి. శ్రోత వింటున్న దృశ్యాన్ని 
తన ఊహాశక్తి మేరకు మనో ఫలకంలో చిత్రాన్ని గీసికో గలగాలి. అంతటి 
ప్రతిభావంతుడు కావాలి. సంగీత దర్శకుడు. రంగస్థలానికి, చలనచిత్రానికి 
వున్న దృశ్యాలు వేషం, ఆహార్యం, దృశ్యాలంకరణ అన్నీ. అన్నీ శబ్దంలోనే 
గాయనీ గాయకుల పాటలోగానీ, బృందగానంలో గానీ, వాద్య సంగీత 
గుళికలలో గానీ ప్రత్యక్షం చేయించగలగాలి. 

ఓ పాట లేదా ఓ నేపథ్య సంగీతం, ఒక లలిత గేయం రవ్వంత వినగానే 
ఆ పాత్ర మనోగతం ఆదేశం, ఆచోటు, ఆ వాతావరణం, ఇవన్నీ శ్రోతకు 
కనిపించాలి. సంగీత కర్త మేధస్సు, సామర్థ్యం, సంగీతజ్ఞానం - వీటికి ఇది 
ఒక పరీక్ష వాటికి దృశ్యానికి సంబంధించిన శబ్దాలు సౌండ్‌ ఎఫెక్టులు కూడా 
వాద్యాలలో చూపించాలి - ఆ శబ్దాన్ని బట్టి ఆదృశ్యంలో ఏం జరిగిందో 
(శోతకు తెలియాలి. అంటే రకరకాల వాద్య సమ్మేళనాన్ని కూర్చగలిగిన సామర్ధ్యం 
_ కూడా కావాలి - దేనికి వాద్యబృ్బందం సరిపోతుంది? అనే చక్కటి విచక్షణ 


122 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


ఎంతో అవసరం. మెప్పించగలిగే నేర్పు ఎంతో అవసరం. ఇలా వుంటే ఎంతో 
జాష్పుంటుతడి, 

గాలిని పూరించి గారాలు పరికించవలె 

తంటత్రులను మీటి చిత్రాలను గీయవలె 

తాళవాద్యాల వరుసల పాత్ర గతి పలికించవలె 

కర్నాటక, పాశ్చాత్య బాణీలతో మెప్పించవలె 

హిందూస్సానీ మిశ్రమాలతో తాన్సేన్‌స్ఫురించవలె 

మనదేశం పరదేశం పాశ్చాత్యం, పర్షియాలు 

సకల దేశ రాగాలను స్పృశించవలె 

కారడవుల భయానకం. కనుసన్నుల శృంగారం 

రాతి కరుగు కరుణారసం రౌద్రరసం 

ఆరు బుతువుల రాగాలు అందుగలగానాలు 

యుద్దాల భేరీ ఉద్యమాల హోరులు 

బాగా “ధ్వనించవలెను భావ చిత్రాలు ముగియవలె 

బాలమురళిచేసి చూపెను 

బాగు బాగన ఒక ప్రయోగం 

గాత్రముల పలికించె తంబూర వాదమును 

గోదా కల్యాణ వైభోగమున - అత్యంత వైభవముగ 

మద్రాస్‌ ఆకాశవాణిలో శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణగారు ప్రత్యేక 
సంగీత రూపకాన్ని నిర్వహించిన దాని పేరు - గోదా కల్యాణ వైభోగమే - 
తమిళంలో సంగీత నాటకం ఆ సంవత్సరం సంగీత కార్యక్రమాలలో ఆకాశవాణి 
ప్రధమ పురస్కారాన్ని గెలుచుకుంది. బాలమురళీగారి సంగీత సారధ్యం - 
అమోఘంగాను అపూర్వంగానూ అనిపించింది. ఓ చక్కని ప్రయోగాన్ని చేశారు. 

తంబురా, శృతిని గాయకుల గాత్రంలో “ఊ”కారంతో (గుంభితంతో) 
పలికించారు. ఒక్క గాత్రానికి ఒక స్వరం పలికించారు. పంచమం షడ్డం, 
మధ్యమం 8 గాత్రాల ఏర్పాటు, కాల ప్రయాణం, ఒక స్వరం, తంతి మీటుతూ 


ఆకాశవాణి - సంగీత నాటకాలు 128 


_ తంబురా మీటే ధ్వని వచ్చే లాగా గాత్రాలను సాధన చేయించారు. గాత్రాలలో 
తంబూర నాదాన్ని వినిపించారు. దానినే సంగీత నాటకం ఆసాంతం తంబురా 
శృతిగా వాడారు. ఈ అపూర్వ ప్రయోగం - ఆ సంగీత నాటకానికి - వినూత్న 
శోభను కలిగించింది. బాలమురళీ గారి ప్రతిభకు అద్దం పట్టింది. గాత్రాలలో 
తంబురా విన్పించామని చెప్తే తప్ప తెలియదు. ఆ కార్యక్రమ నిర్వహణకు 
సంబంధించిన వారికి తప్ప - ఈ ప్రయోగం రేడియో ప్రసారంలో తెలియలేదు. 
అంత చక్కగా ఆ ప్రయోగాన్ని చేసి జయప్రదం చేసి ఆకాశవాణికి ప్రసిద్ధిని 
చేకూర్చారు. 1994 నిషిద్ధరవళి అనే సంగీత వాద్య చిత్ర నిర్వహణకు రచయిత్రి 
దుర్గాభాస్కర్‌కు ప్రశంసాపత్రం ఆకాశవాణి వార్షిక పురస్మ్కారాలలో లభించింది. 
సంగీతం - మంగళగిరి ఆదిత్య 'షసాద్‌ (శివప్రసాద్‌) 

సంగీత రూపకాల గురించి ఎందుకు తెలుసుకోవాలి? లలిత కీతానకి 
ఏమిటి.సంబంధం అనుకోవచ్చు. 

ఆకాశవాణి సంగీత నాటకాలలోని గేయాలు విడిగా - నాటక గేయాలుగా 
ప్రసారమై, ఎంత కీర్తిని పొందాయో చెప్పడం కష్టం. అసలు సిసలైన లలితమైన 
(శ్రావ్యమైన అమరగేయాలుగా యిప్పటికీ నిలిచినవి ఎన్నో 

రామప్ప సంగీత రూపకంలోని అన్ని పాటలూ ప్రసిద్ధి పొందాయి. 
అమరగీతాలయ్యాయి. ప్రసారం చేసి చేసి వినీ వినీ మరింత చవులూరించాయి. 
లలిత సంగీతానికి ఉదాహరణలుగా నిలిచిపోయాయి. = 

“ఈ నల్లనిరాలలో”, “మబ్బులో ఏముంది” ఇవి తరువాత చలనచిత్రాల్లో 
కూడా తీసికున్నారు ఆకాశవాణి లలిత సంగీతంలో ఈ నాటికి నిలిచిన 
ఆకాశవాణి సంగీత రూపకాలు, అందులోని గేయాలు ఎన్నో 

భవిష్యత్తులో కూడా ఉన్నతంగా నిలిచిపోయే - ఈ రామప్ప సంగీత 
నాటకం సంగీత కర్త శ్రీ పాలగుమ్మ విశ్వనాధంగారు. వారి సంగీతంలో 
ఆత్మసాక్షాత్కరిస్తుంది. - 

వాస్తవంగా చెప్పాలంటే నారాయణరెడ్డిగారి రచన పాలగుమ్మి 
విశ్వనాధంగారి సంగీతం ఈ రెండూ అత్యంత రమణీయంగా ఒకటిని మించి 


124 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 
ఒకటి మనోహరదృశ్య చిత్రీకరణను శబ్దమాధ్యమంలో రూపుదిద్ది - రామప్ప 
శిల్పాలంతటి ఖ్యాతిని ఆర్జించుకున్నాయి. మాటలు చాలని అమర అనుభూతిని 
మిగిల్చిన సంగీత రూపకం అది. అదే ఆకాశవాణి ఘనత. 

ఇలా ఎన్నెన్నో తెనుగు సంగీత రూపకాలు ఆకాశవాణి మద్రాస్‌, 
విజయవాడ, హైదరాబాద్‌ కేంద్రాలనుండి ప్రసారం అయ్యాయి. వాటిలోని 
గేయాలు అంతకు మించి ప్రాచుర్యాన్ని పొందాయి. 

ఆకాశవాణి సంగీతం నాటకాలలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాత్ర 
ఎంతో వుంది. ఎన్ని లలిత గేయాలు సంగీతరూపకాలు రచించారు. 
ఆకాశవాణిలో ఉద్యోగిగా చేరకముందు చేరిన తరువాత ఎన్నెన్నో వ్రాసి ప్రసారం 
చేశారు. 

“అతిధిశాల” - ఒక ప్రత్యేక స్థానం రేడియో సంగీత రూపకాలలో 
గెలుచుకుంది. కృష్ణశాస్త్రిగారు రచించిన ఈ నాటికకు రజని సంగీతం కూర్చారు. 

తొలిగా 1938లోనే మద్రాస్‌లో ప్రసారమైన అనార్భలి - వ్రాసిన ఘనత 
కృష్ణశాస్తికీ దక్కింది. 

అయితే 'అతిధిశాలికు సంగీతపరంగా ఓ విశిష్టత చేకూర్చినవారు 'రజసి. 
వారి సంగీత ప్రజ్ఞ వైవిధ్యం ఇందులో క్షణక్షణం విన్పించి కన్పిస్తుంది. 

ఉమర్‌ ఖయ్యం - జీవితం - ఇందులోని ఇతివృత్తం ఉమర్‌ ఖయ్యాం 
జీవితకాలం, దేశం, పరిస్థితి భాష అన్నీ ప్రతిబింబించాయి. తెలుగులో వ్రాసిన 
ఈ నాటకంలో ఉర్దూ, అరబిక్‌, పారశీక పదాలు సహజత్వంతో నాటకపాత్రల 
ననుసరించి శోభించాయి. ఉమర్‌ ఖయ్యం పర్షియా దేశపు వాడు. ఆ 
వాతావరణం, భాష, చక్కటి గాయకులతో పలికించారు. అంత చక్కగానూ 
రజని సంగీత సృష్టి చేశారు. 

ఈ నాటకానికి తమ సంగీతం కూర్చడం గురించి చెప్తూ - రజనిగారు- 

అతిధిశాల సంగీత నాటికలో - ఓ గీతం 


ఓహో ముసాఫిర్‌ ఓహా! ఇది అతిథిశాల 
ఇది ఉదయవేళ। ఎటునుండి రాక। 


ఆకాశవాణి - సంగీత నాటకాలు 125 


ఓహో అనగానే - రజని సంగీతం గుర్తు వస్తుంది. రజని సంగీతం 


గనుక కృష్ణశాస్త్రిగారు అలా చేశారా అని కూడా అన్పిస్తుంది. 


మధురానగరి గాథ - రచన - రజని. సంగీతంరజని. ఈ సంగీత 


నాటకంలో ఎనిమిది గేయాలున్నవి. 


క్షే 


మధువనీలతాంత కాంతలార రారే 
మదభర యౌవన మధునిధులారా రావే రావే 


రావే యా మలయ పవనా 
తీయ తీయనైన విరితావుల డోలికలో రావోయీ  ॥రావోయీ॥ 


ఏ తెంచెనదీ మలయం నిలుడు 


ఏ తెంచెకదీ మలయా నిలుడు 1॥ఏతెంచె।। 
చరచర చర చరపోయే 

శరవేగము 1 చరచర॥। 
మరులుమాతంగి పూదేనె 11నీదు!! 
కనుదోయిలో గొన్న యిరుల పోద్రోలీని 1॥మరులు॥। 
జోజో జోజో జోజో జోజో 


అందాలమల్లీ నికుంజనుండునా 

పొందుగా నిద్రింపవమ్మ సుందరీ 

రేగనీ చలరేగనీ 

మాయాజాలము, మధుమాయాజాలము 

మధువన స్వప్న నేను 

మధుమా యాపరివృత చ్చ్భాయా సుందరము 

గ్రీష్టము - రచన, సంగీతం రజని. ఇందులో పది పాటలున్నాయి. 
సంధ్యా రుణమురుచిరజ్యోతులు 

సకల పాంధులకు పావనము 


126 


సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


నడిమింట చండడవి వుండునెండుకాచె 
వడిగాలులు సుడి తిరిగి హోరుమని వీచె 
ఈ రేడు గణాలు కారె ఈ గ్రీష్మజ్వాలాలేల 
జ్వాలాలేల జనాలు కారె 

తోటమాలీ తోటమాలీ 

ఏటికింకలేవవు ఈ సాటికి నీని[ద్రతేలి 
తోటమాలీ తోటమాలీ -- 

తోటమాలి జోలి నీవెందుకు 

తోటలో తేనెతోటలో మునిగి తేలక 


విరి బెలుపలార నవమాదవీనికుంజ 
మందు కలయంపిగా తేనియలను చిర్మి 
తీయమామిడి చివుళ్ళనుత్తిల మెసలి 
పాడి తెగపాడి కోయిలా నేడు 


పోయి రావే కోయిలా 
పోయి రావే కోయిలా 
పాడు కోవే కోయిలా 
పొడుకోవే.... 


చివురుగుబురుల భాషలోన దాగి నావే కోయిలా 

చివురు రసమును చేదు చేదుగ త్రాగి నావే కోయిలా. [॥వేయి॥ 
తీయ పాటల హాయి గొలుపుటెగానీ కానరానేలేదోయీ 

దెసల అంచున నీదు పాట తేలి కరిగెనోయి 

పసిమి వెలుగు నా తోట నిలువునాపుల కరించెనోయీ 

ఈ గేయానికి సంగీతం సాలూరి రాజేశ్వర్రావు గారు సాలూరి 


రాజేశ్వర్రావుగారు పాడగా - ఆకాశవాణి గ్రామఫోన్‌ రికార్డుగా తయారు 
చేయబడింది. 


ఆకాశవాణి - సంగీత నాటకాలు 127 


సంగీతం మధురం - పాడిన తీరు మధురం. రాజేశ్వర్రావుగారి గాత్రశైలి 
- ఈ పాటకు ఎంతో నప్పినట్లుగా వుంది. ఇప్పటికీ వింటే ఎంత హాయిని 
గొలిపే పాట. 
9. కనవో ప్రతి బుతువదా రీతి 

వినవో ఈ ఆశానీతి 
10. మెరసిన వినువీధిలోగిట 

వెలుగు తేనెలుపైడి గిన్నెలు 

వెలుగు తేనెల పైడిగిన్నెలు 

రజని, మనోహరమైన కవి వూహకు ఉదాహరణ. 

మేఘ సందేశము - రచన, సంగీతం - రజని. మేఘసందేశములో 
రెండు పాటలు చేర్చబడ్డాయి. ఒకటి 1941లో వ్రాసింది మరొకటి 1950లో 
వ్రాసింది. సంగీత నాటకంలోని పాటలు చక్కటి లలిత గేయాలుగా (శ్రోతలను 


అలరించాయి. 


1. నీకు మాత్రము కాకపోయిన 

నాకుసుంతయు లేకపోయిన 

ఆ వసంతమటులె గడచెను 

నీవులేక యే (ప్రేయసీ 

ఆ వసంతమ్మటులె నిలిచెను 

సినిమాపాట 'పాడమని నన్నడగవలెనా-' ఈ బోణీయే ఈ పాట 
పాడినది మంగళంపల్లి బాలమురళీకృష్ణ చాలాసార్లు ఆకాశవాణిలో ప్రసారమైన 
గొప్పగీతమనవచ్చు. లలితసంగీతానికి ఉదాహరణ. 

సంగీత నాటకంలోని పాటలు చక్కటి లలిత గేయాలుగా (శ్రోతలను 


అలరించాయి. 


2. ఏలే కోయిల ఏలే 
ఏలో ఏలేలే - 


128 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


బుద్ధుని చరిత్రం - ఈ నాటిక ఇతివృత్తం - మొత్తం ఇరవై గేయాలు. 
వాటిలో (శ్రోతల హృదయంలో నిలిచిపోయినవి. 

ఓ భ్రమరా ఓహోభమరా! 

రచన సంగీతం రజని 1949. శత పత్రసుందరి - రచన సంగీతం. 
రజని 1942. ఇందులో తొమ్మిది గేయాలున్నాయి. అవంతి సుందరి - 
రచన సంగీతం రజని. ఇందులో ఐదు గేయాలున్నాయి. 1945వ సం॥[ము 
రచన ప్రకారం. “కడలిదరి” రచన సంగీతం రజని “1941” కానల్‌ వరిపాట్టు” 
అంటే కడలిదరి పాట. 

ఉమర్‌ ఖయ్యం నాటక రచన - బుచ్చిబాబు, పాటలు, సంగీతం - 
రజని. ఇందులో నాలుగు పాటలున్నాయి. 
1. _ ఎన్నెన్నో ఎన్నోఫలాల్‌ 

ఎన్నెన్నో ఎన్నో రుచి చూశాను. 

దానిమ్మ ద్రాక్షలు, మామిళ్ళు 

నారింజ లరటులు చూశాను. 

మేధస్సును మత్తెక్కించేవి 11ఎన్నొ॥। 

రజనిగారు పాడి విన్పించారు (17-4-2001). శాంతిపధం నాటకం 
కోసం ఒకే ఒక గీతం రజని వ్రాశారు. 





సంగీత నాటకాలలో గేయాలు 


ఆకాశవాణి తెలుగులో ప్రసారం చేసిన మొదటి సంగీత నాటకం - 
మద్రాస్‌ కేంద్రం నుండి 1989 సం॥లో, బిల్బ్లణీయం బి.వి. నరసింహారావు 
గారు సంగీతం సమకూర్చారు. రచన - మల్లవరపు విశ్వేశ్వర్రావుగారు. 

మొదటగా - గీతావళి అనే కార్యక్రమం ప్రసారం అయ్యింది. ఈ 
కార్యక్రమంలో ప్రసారం అయ్యే భావగీతాలకు, సంగీత నాటకాలలోని గేయాలకు 
చాలా వ్యత్యాసం వుంది. గీతావళిలో ఒక గీతానికి మరోగీతానికి సాహిత్యం, 
సంగీతం కానీ వేటికవే స్వాతంత్రంగా రూపొందించినవి. భావాలు వేరు, 
నాటకం తీరు, సాహిత్యపు స్థాయి వేరు. ఒక గళం యుగళంగానూ వుండవచ్చు 
- అలాగే ఒక్క కవి ఒక్క విధంగా భావగీతాన్ని తాకి వుండవచ్చు. అలాగే 
గాయనీగాయకులు పాదే విధానం కూడా ఎవరికి వారిదే - ఆ రోజుల్లో 
చాలా మటుకు సంగీతం గాయనీ గాయకులు కూడా చేసుకునేవారు. శ్రీమతి 
బాలసరస్వతి, ఎస్‌.రాజేశ్వర్రావు లాంటివారు. ఆ రూపకాల్లోని గేయాలను 
తమకు తామే సంగీతం సమకూర్చుకునే వారని శ్రీమతి రావు బాలసరస్వతీదేవి 
స్వయంగా చెప్పారు. 
ఆకాశవాణి 

సంగీత నాటకాలు ఒక కథ మాటలు పాటలు కలిసిన ప్రక్రియ. కథను 
బట్టి - విడిగా రాసిన పాట అందులో చేర్చుకునేవారు లేదా మొత్తం కార్యక్రమం. 


130 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


రచన అంతా ఒకరే చేయడం వుందేది. సంగీత నాటకాల ప్రసారం 
ఆకాశవాణిలో మొదలవడం అనేది లలిత సంగీత చరిత్రలో ఆకాశవాణి 
చిరస్థాయిగా నిలిచిన ఒక దశ. సంగీతం సమకూర్చటం సంగీత కళకు ఓ 
పెద్ద పరీక్ష తన ప్రతిభను చూపించుటకు ఒక అవకాశం. ఆకాశవాణి చరిత్రలో 
నిలిచిపోగలిగే ఓ అదృష్టం. ఎందుకంటే నవరసాలు, అన్ని భావాలు, భావుకత, 
కథలో సందర్భాన్ననుసరించి సంగీతంలో వ్యక్తం చేయవలసి వుంటుంది. 
కథలోని పాత్రల చిత్రణననుసరించే పాట సంగీతం వుండాలి. సంగీతకారులకు 
ఈ విధంగా అవకాశానిచ్చింది. దశాబ్దాల తరబది ఆకాశవాణికి అంటిపెట్టుకుని 
తను సంగీత ప్రతిభకు సాన పెట్టుకున్నవారు కొందరు ప్రతిభను వేలాది శ్రోతలు 
వినే అవకాశాన్ని ఆకాశవాణి కలిగించడంతో వీరు కీర్తి పొంది వివిధ 
మాధ్యమాలలో కూడా చోటు చేసుకున్నవారెందరో. 


1980లలో రేడియో అంటే కొత్త వింత 

పెళ్ళి కుటీరాలలో చిన్న చిన్న సందర్భాలలో పాడిన సంగీతం సమకూర్చిన 
కళాకారులెందరో తమ కళానైపుణ్యాన్ని కొన్ని వందల మైళ్ళ దూరం వినిపించేలా 
చేసిన ఆకాశవాణి ఎలా మరచిపోగలరు! అంతే కాదు. వినినశోతలు తమతమ 
ఆసక్తి ప్రకారం ఆకాశవాణిలో మాత్రమే పాల్గొనే వీలు కూడా ఏర్పడింది. 


జానపద సంగీతం ఆకాశవాణి కృషి 

పాటలు, బాణీలు, నృత్యాలు ఇవి ఒక తరం నుంచి తరువాత తరానికి 
నోటి పాట ద్వారానే అందించబడేదే జానపద సంగీతం. ఆయా ప్రాంతాల, 
దేశాలపై జాతి జీవనంలో కలిసిపోతాయి. ఎవరో ఒకరు ఏదో ఓ 
మహోద్రేకంలో ఓ మాట ఓ పదం పాడి, నాలుగూ గొంతులూ, నాలుగు 
వూళ్ళకీ పాకి సంస్కృతిలో కలిసి పోతుంది. కాల గమనంలో మార్పులూ 
చేర్పులూ జరుగుతుంటాయి. ఎవరు రాశారు? ఎవరు సంగీతం కూర్చారు 
"' అన్న ప్రశ్నలకు సమాధానాలు అని ఎవరూ చెప్పలేరు. ఈ కళాబృ్బందాలకు 
(గ్రామాలే పుట్టిళ్ళు. ఆధునిక ప్రపంచంలో 20వ శతాబ్దంలో వివిధమాధ్యమాలు 
వివిధ విధాల సంగీతాన్ని ప్రసారం ప్రచారంచేయడంలో జానపవి సంగీతం 


సంగీత నాటకాలలో గేయాలు 131 
కొంతవరకు అడుగంటి పోతోంది. అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ 
కళను భద్రపరచదడానికి కృషి చేస్తున్నాయి. ఆకాశవాణి జానపద సంగీతానికి 
ఎనలేని సేవ చేస్తున్నది. 

1... రికార్దింగ్‌ చేసి భద్రపరుస్తున్నది. 

2. ఎప్పటికపుడు కళాకారులను ప్రోత్సహిస్తూ వారిని ఆహ్వానించి వారిగానాన్ని 
ప్రసారం చేస్తున్నది. వారికి ఇతోధిక పారితోషికాన్ని హోదా యిచ్చి వారి 
జీవనోపాధికి కూడా సాయంచేస్తున్నది. 

3. ఈ కళా ప్రక్రియలను వాటి స్వచ్చమైన రూపాలలో భావితరాలకు 
అందించడానికి ఎనలేని కృషి చేస్తోంది. 

4. ప్రసారం ద్వారా ప్రజలకు ఈ కళా ప్రక్రియల ఉన్నతత్వాన్ని పరిచయం 
చేసి వాటిని ప్రశంశించి ప్రోత్సహించే తత్వాన్ని సామాన్య జనులలో 
పరోక్షంగా కలిగిస్తోంది. 


5. ఒక ప్రాంతపు జానపద సంగీతాన్ని, దేశమంతా విని, తెలిసుకుని 
ఆనందించే విధంగా జాతీయకార్య (క్రమంలో ప్రాంతీయ సంగీతం - 
దేశం అంతా ప్రసారం చేస్తోంది. 
జానపద సంగీతం ప్రపంచం అంతటా వుంది. ఆయా ప్రాంతాల 

స్వచ్చమైన భావప్రకటన, సంస్కృతి భాష్క ఉత్సవాలు చారిత్రక ఘట్టాలు ఇవన్నీ 

చోటుచేసికుంటూ అందులో - చూసింది చూసినట్టుగా కృతకంకాకుండా 
స్వచ్చంగా చెప్పబడతాయి విషయాలు. సాంఫిక జీవనంలో ఎన్నో 
సంప్రదాయాలు ఆచారాలు వాటి వివరాలు ఈ నాటకాల్లో వుంటాయి. 

తంబుర, ధక్కా అందెలు, తాళాలు లాంటి వాద్యాలతో మన దేశ 
చరిత్రాత్మక ఘట్టాలు, పురాణ కథలు ఎన్నో ఎన్నో ఆయా దేశకాల పరిస్థితులకు 
అద్దం పట్టేలా వర్ణనలుంటాయి. 

భక్తి, రక్తి, వృత్తి పాటలు, పండుగలు, పదవపాటలు, ఇలా ఎన్నో ఎన్నో 
విధాల పాటలు వున్నాయి. . 


132 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 

లలిత సంగీతం, చలన చిత్రాల సంగీతంపైనా జానపద సంగీత ప్రభావం 
వుంది. ఇది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. . 

చాలామంది సంగీత దర్శకులు, జానపద సంగీతం నుంచే ఆధారాన్ని 
పట్టుకుంటారు. అలాంటి సినిమా పాటలు రాయడం, పాడటం కూదా జరిగింది 
జరుగుతోంది. సంగీతం, పాండిత్యం రెండూ జానపదలోంచి తీసుకుని, 
మలచుకుని తయారుచేసినవి. జనాదరణ పొందినవి చాలా వున్నాయి. 

ఉదాహరణ: గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం గామా. 

హైదరాబాద్‌లో జానపదసంగీత అధికారిగా వింజమూరి సీతాదేవిగారు 
ఎన్నో జానపద గేయాలను సేకరించి ప్రసారం చేశారు. ఈ [గ్రంధ రచయిత్రి 
ఆకాశవాణిల '*'వి (గ్రేడ్‌ జానపద గాయని. 

రాను రాను జానపద సంగీతం, కళారూపాలు కొన్ని వాటి అసలు 
సిసలైన రూపాలు కనుమరుగౌతున్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వము ఏటేటా సాంస్కృతిక ఉత్సవాలతో ఈ 
కళారూపాలను ప్రదర్శింపజేసి ప్రోత్సహిస్తున్నది. ఆకాశవాణి ఎనలేని సేవ 
చేస్తోంది. 

హైదరాబాద్‌ కేంద్రంలో ప్రసారమవుతున్న వివిధ జానపదకళారూపాలు 
ఎన్నో. కళాకారులు ఎందరో ఉన్నారు. 

సాంకేతికాభివృద్ధి కారణంగా కొందరు కళాకారులు జానపద సంగీతాన్ని 
రికార్డు చేసి పాటలుగా విడుదల చేస్తున్నారు. కళాకారులకు ప్రచారం కావాలి. 
అది ఆకాశవాణి ఎంతో చేస్తున్నది. ఆకాశవాణి వినాలి అందరూ. 

కళాకారుడికి ఏ సంగీత విభాగం అయినా సరే శాస్త్రీయం, లలిత 
శాస్త్రీయం లలిత సంగీతం, వాద్యకారులు జానపద కళాకారులు, సంగీత 
కారులు ఎవరైనాసరే ఆకాశవాణి చేయూతవలన ప్రచారం పొందిన వారే. 
ఈ సంస్థ కళాకారులకు ఎనలేని సేవ చేస్తోంది. 

1927 ఆంగ్లంలో పత్రిక ప్రారంభించింది. కానీ సంస్థపేరు ఆల్‌ ఇండియా 
రేడియో - అని మారాక పత్రిక పేరును - ఇండియన్‌ గలిజనర్‌'గా మార్చారు. 


సంగీత నాటకాలలో గేయాలు 138 


ఇది ఆంగ్లంలో ప్రచురించబడేది. ప్రాంతీయ భాషలలో తొలిగా బెంగాలీ 
భాషలో - బేతార్‌ జగత్‌ -/ వైర్‌లెస్‌వరల్డ్‌) 1929 సెప్టెంబర్‌లో పత్రికను 
ప్రచురించడం ప్రారంభించారు. తరువాత దక్షిణ భారత భాషలలో తమిళంలో 
- వానొలిగా తెలుగులో “వాణొగా ప్రారంభించారు. కొన్ని పాటలు ప్రసంగాలు 
కూడా ప్రచురించేవారు. 

ఈ పత్రికలలో, రాబోయే 15 రోజులలో ప్రసారం కాబోయే కార్యక్రమ 
వివరాలు కళాకారులపేర్లు, ఫోటోలు ప్రచురించేవారు. శ్రోతలకు - రేడియో 
వినడానికి ముందుగా వివరాలు తెలుస్తాయి దీనివల్ల అని వేరే చెప్పనవసరం 
లేదు. కానీ - కళాకారులకు ఇవి ఎంతటి ప్రోత్సాహాన్నిచ్చాయి అనే విషయం 
వారినడిగితే ఎంతో సంతోషంగా - వాటి వలన తమగానానికి - ఎంత 
ప్రాచుర్యం లభించిందో చెపుతారు. వారి పేరు, తేదీ, సమయం వాణిలో 
మళ్ళీ మళ్ళీ చూసుకుని చూపించి సంబరపడిన కళాకారులెందరో - భారతదేశపు 
ఏకైక పెద్ద ప్రసార సంస్థ తమను - కళాకారులుగా గుర్తించి, ప్రసారం చేసి, 
పారితోషికమిచ్చి, పేరు వివరాలు పదే పదే ప్రచురించి ప్రచారం ఉచితంగా 
చెయ్యడం! వేరే ఎవరు చేయగలరీ ఉపకారం? 

కానీ దురదృష్టవశాత్తూ - 1986లో అన్ని భాషలలో ప్రచురించటం 
నిలిపివేశారు. కారణం - ఆర్థిక నష్టం. కొన్నేళ్ళ వరకు “ఆకాశవాణి” ఆంగ్లంలో 
మాత్రం వస్తూవుందేది. ప్రసార భారతిగా మారిన తరువాత ప్రయోగాల ద్వారా 
కార్యక్రమ ప్రచారం అధికం చేయబడినా స్వంత పత్రిక లేని కొఅత కొఅతే. 

అయితే 2003వ సంవత్సరం ఆంగ్ల పథతికను ప్రచురించారు. 
ప్రారంభించారు. ఇది ఆకాశవాణికి దూరదర్శన్‌కు కలిపి ఒకే పత్రిక. 





ఆకాశవాణి సంగీత సమ్మేళనం 


అకాశవాణి వార్షిక సంగీత పోటీల ప్రారంభంతో సేవ మరింత 
ఎక్కువయింది. కర్నాటక, హిందూస్తానీ, శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, 
వాద్య సంగీతం, బృందగానం - మొదలైన వాటిలో - పోటీలు నిర్వహిస్తుంది. 
ఈ పోటీలు మనదేశమంతటికీ ఒకటే. జాతీయస్థాయి పోటీలు - ఆకాశవాణి 
కేంద్రాలన్నిటా జరుగుతూ రెండు స్థాయిల్లో 16-25 సం. ప్రాథమిక పోటీలు, 
తుది పోటీలు వివిధ కేంద్రాల్లో ప్రాథమిక పోటీలు జరుగుతాయి. తరువాత 
కర్నాటక సంగీత తుదిపోటీలు చెన్నయ్‌లోను హిందూస్తానీ తుదిపోటీ ముంబై 
కేంద్రంలో జరుగుతాయి. 

వివిధ భాగాలలో ఈ పోటీలు జరుగుతాయి అంటే - గాత్రం, తంత్ర 
వాయిద్యాలు - అందులోనూ వయొలిన్‌ లాంటివాటికి వీణ లాంటి మీటు 
వాద్యల, తాళ వాద్యాలకు వేరుగా బహుమతులు కేటాయించినారు. భక్తి 
సంగీతానికి వేరుగా పురస్కారం. బృందగానాన్ని ప్రోత్సహిస్తూ దానికి కూడా 
పురస్కారం వుంది. " 

పోటీ ఫలితాలు ప్రకటించాక - కొన్ని కేంద్రాల్లో - బహుమతుల 
ప్రదానోత్సవం జరపడానికి నిర్ణయిస్తారు. 

రెండు సం॥ల క్రితం హైదరాబాద్‌లో కార్యక్రమాన్ని నిర్వహించింది. 
2004 సంవత్సరం కూడా ఇక్కడ నిర్వహించడానికి అవకాశం వచ్చింది. 


ఆకాశవాణి సంగీత సమ్మేళనం 185 

ఈ విజేత లందరూ, ప్రథమ, రెండవ పురస్కార విజేతలు - ఆడిషన్‌ 
అయిన కళాకారులుగా - బి గ్రేద్‌ కళాకారులుగా గుర్తింపబడతారు. వారు 
వేరే ఆడిషనుకు రానవసరం లేదు. మొదటిపోటీ ద్వారం దుర్గాప్రసాద్‌ - 
ప్రపంచం సీతారామ్‌ ఈ విజేతలకు 'బి (గ్రేడ్‌ యిచ్చింది. వారి గానం, వాద్య 
సంగీతం - ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం ప్రసారం చేస్తుంది కూడా. 

ఇకపై వారికి ఆయా ఆకాశవాణికేంద్రం కార్యక్రమాలకు ఆహ్వానిస్తారు. 
ప్రసిద్ధ సంగీత విద్వాంసులను ఆహ్వానించి వారి చేత - ఈ పురస్కారాలు 
అందజేయడం ఆనవాయితీ. 

నాటకం, సంగీతం, తెలుగు, వ్యవసాయ కార్యక్రమాలకు, జానపద 
సంగీతానికి ఇలా పోటీలు జరిగాయి. అయితే ప్రొడ్యూసర్స్‌గా వున్నవారు 
కేవలం ఏ శాఖకైతే వారు నియమింపబడద్డారో అంటే సంగీతం, నాటకం.... 
అదే కార్యక్రమాలు ప్లాన్‌ చెయ్యడం చేసేవారు. వారు ఇంకో కార్యక్రమాల 
పని చేసే వారు కాదు. కానీ ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌ అలా కాదు ఏ సెక్షన్‌ 
అయినా యిచ్చేవారు. అంటే సంగీతానికి ఎంపిక అయిన వారు సంగీత 
విభాగానికి ఎగ్జిక్యూటివ్‌గా వుండాలి. అది పాటించడం జరగడంలేదు. కేంద్ర 
కార్యకలాపాల పరిస్థితిని బట్టి ఏ సెక్షన్‌ అయినా అప్పగించడం జరుగుతుంది. 
'దీని వలన ఏదైనా శాఖకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారు, అర్హత వున్నవారు 
అంటే లలిత సంగీతం శాఖకు లలిత సంగీతంలో లేదా సంగీతంలో ప్రవేశము, 
శిక్షణ ఆయా రంగాల్లో లబ్ధి ప్రతిష్టులైనవారు ఒక్క శాఖకు ప్రొడ్యూసర్‌ గా 
వుండేవారు. నాటకం, శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం ప్రసంగాలశాఖ, 
వ్యవసాయ కార్యక్రమాలు స్త్రీల కార్యక్రమాలు, పిల్లల కార్యక్రమాలు, 
యువజనుల కార్యక్రమాలు - ఈ విధంగా ప్రతిశాఖకు (ప్రొడ్యూసర్స్‌ 
వుండేవారు. గ్రంధకర్తలుగా పండితులుగా కీర్తి పొందిన వారు, నాటక కళలో 
ఆరితేరినవారు. రంగస్థల నాటకం లేదా నాటకరచయిత, దశాబ్దాలుగా సంగీత 


థి 


కచేరీలు చేసిన గాణ కళాకారులు, ఈ కోవకు చెందిన వారే ప్రొడ్యూసర్స్‌. 


136 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


ఈమని శంకర శాస్త్రిగారు - అంతర్జాతీయంగా ప్రసిద్దిపొందిన వైణికులు 
- మొదట చెన్నె కేంద్రంలో మ్యూజిక్‌ ప్రొడ్యూసర్స్‌ గా వున్నారు. 
ప్రతిభావంతమైనవి శాశ్వతమైన విలువగలవి ఎన్నో సంగీత పరచి 
నిర్వహించారు. లలిత గేయాలకు సంగీతాన్ని సమకూర్చారు. 

తరువాత ఆకాశవాణి దేశంమొత్తానికి మ్యూజిక్‌ ఛీఫ్‌ ప్రొడ్యూసర్‌ గా 
జాతీయ సంగీత కార్యక్రమాలు పర్యవేక్షణ, స్వయంగా సంగీత కార్యక్రమాల 
నిర్వచించడం చేశారు. ఎందరో సంగీత కళాకారులకు చేయూత నిచ్చి 
ప్రోత్సహించారు. 

బందా కనకలింగేశ్వర్రావు - నాటకం స్థానం నరసింహారావు - నాటకం, 
మునిమానిక్యనరసింహారావు, బుచ్చిబాబు, గోపీచంద్‌, పింగళి లక్ష్మీకాంతం, 
లత ప్రొడ్యూసర్లు గానీ, పెక్స్‌ లు గాని ఎ గ్రేడ్‌కు ఎన్ని అనే ప్రణాళిక 
తయారుచేస్తున్నారు. రీ - ఆడిషన్స్‌ - 5 సం॥[లు తరువాత చేయాలి అనే 
పద్ధతి ప్రవేశ పెట్టారు. 

అయితే కార్య నిర్వహణ అధికారి కర్నాటక సంగీత కార్యక్రమ ప్రణాళిక 
తయారుచేయడం కన్నా - లలిత సంగీత కార్యక్రమ ప్రణాళిక తయారు 
చెయ్యడం కష్టం - అందుచేత సంగీత జ్ఞానం వున్నా లేకపోయినా ఒక కార్యక్రమ 
నిర్వహణ అధికారిగా వుండడంలో వ్యత్యాసం కనిపిస్తుంది. 

కొంతలో కొంత కార్యక్రమాన్ని బట్టి - అంటే శాస్త్రీయ సంగీత ప్రణాళిక 
లాగా కాకుందా, ఒక కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి తగిన 
కళాకారులను ఎంపిక చేసుకోవాలి. భక్తిగీతం పాడేవారు దేశభక్తి లేదా భావగీతం 
పాడలేకపోవచ్చు. లలిత సంగీతం నిర్వహించడం వేరు శాస్రీయసంగీతం 
నిర్వహించడం వేరు. 

కర్నాటక సంగీతంగానీ, హిందూస్తానీ సంగీతం కానీ, ఆకాశవాణి 
కార్యక్రమ ప్రతిపాదనలు కార్యక్రమం ప్రాతిపదికగా జరగడం కష్టం. కేవలం 
కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు అఖీల భారత సంగీత కార్యక్రమం, దక్షిణ భారత 
సంగీత కార్యక్రమం, రవి వాసరీయసభ సంగీత సమ్మేళనలు లాంటివి - 


ఆకాశవాణి సంగీత సమ్మేళనం 137 


తప్పించి - సంగీత కార్యక్రమాల ప్రణాళిక - కళాకారుల జాబితాను బట్టి 
తయారు చేసేదిగా జరుగుతున్నది. టాప్‌ రాంక్‌కు సంవత్సరానికి 8 సార్హు, 
ఎ గ్రేడ్‌ ను 2 సార్లు, బి గ్రేద్‌ను 4 సార్లు, సి (గ్రేడ్‌ను 2 సార్లు యిలా 
యివ్వొచ్చు అని సూచనలతో పద్దుపుస్తకం తయారయ్యేది సంగీత కార్యక్రమాల 
ప్రణాళిక కర్నాటక సంగీత కేంద్ర బిందువైన చెన్నె కేంద్రంలో 1970 ఆ 
ప్రాంతాల్లో పెద్ద పెద్ద విద్వాంసులు ఉద్యోగులను ఎన్నో మార్పుల చేర్పులతో 
కార్యక్రమాల వాసిలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. అలాగే లలిత 
సంగీతంలోనూ. 

ప్రొడ్యూసర్‌, కంపోజర్‌, వాద్యకారులు గాయనీ గాయకులు లలిత 
సంగీతానికి వుండడం రాను రాను తగ్గుతోంది. అలా వున్నా కూడా 1990కు 
ముందు వున్న పరిస్థితి యప్పుడు లేదు. కార్యక్రమాలల్లో చెప్పలేనన్ని మార్పులు 
అలా ప్రసార భారతి కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాగా మారడం, మార్కెటింగ్‌ 
విభాగాలు, కార్పొరేషన్‌కు నిధి సంస్థే చేకూర్చుకోవలసిరావడం ఇవన్నీ లలిత 
సంగీత కార్యక్రమాల మీద కూడా ప్రభావం చూపాయి. ప్రత్యేకప్రతిపత్తి, వ్యయం 
సాధికారత వున్నాయంటూనే - పబ్లిక్‌ సర్వీస్‌ అనేది ప్రాతిపదికగా వుంటూనే 
వుంది. అందువలన గ్రేడ్‌లను బట్టి - బుకింగ్‌ యివ్వడం అనే పేరుతో అందరికీ 
కార్యక్రమాలు పంపడంలాంటిది తప్పడం లేదు. మంచి కార్యక్రమాలు తయారు 
చెయ్యడానికి పూర్తి స్వేచ్చ కావాలి. సంక్రాంతి కార్యక్రమం కళాకారులు వేరు, 
స్వాతంత్రోత్సవం గీతాల కళాకారులు వేరు - వారి కంఠ స్వభావం, సంగీత 
జ్ఞానం, ఇతర కళాకారులతో కలిసి పాడగలిగే శక్తి, తాళజ్ఞానం, యివన్నీ -ా 
కార్యక్రమ నిర్వహణాధికారికి కొంతైనా తెలిసి వుండాలి. 

నాకు ఈ కంపోజర్‌ కావాలి - ఈ ఆర్టిస్ట్‌ కావాలి, ఈ టాలెంట్‌ కావాలి 
అని ప్రొడ్యూసర్‌ చెప్పగలిగే వారు - వారి మాట చెల్లేది - పైగా ఎన్ని 
సంవత్సరాలైనా వారు ఆ విభాగం కార్యక్రమాల అధికారిగా వుందడటంతో, 
అనుభవం, సాధికారత వుండేవి. ఆకాశవాణిలో వున్న పాలన, సాంకేతిక, 
కార్యక్రమ విభాగాలలో - కార్యక్రమ విభాగం రికార్డింగ్‌ అయిపోవాలి అనే 


138 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


నిర్బంధం ఇబ్బందులు వుందకూడదు. 

చలనచిత్రంలో ఒక పాట సంతృప్తికరంగా వచ్చే వరకు సమయాన్ని 
డబ్బును వెచ్చించడానికి సంగీత దర్శకుడికి, వున్నంత స్వేచ్చ ఆకాశవాణిలో 
లేదు. ఉపయోగించుకున్నపుడు మంచి లలిత గేయాలు తప్పకుండా 
తయారౌతున్నాయి. పై అధికారులు క్రిందివారు, కళాకారులు అందరి మీదా 
ఆధారపడి వుంటుంది - వాసి అనేది - 

ముందు చెప్పినట్టు ప్రొడ్యూసర్‌ అనే పదవి తీసేశాక - వాసి తగ్గిందని 
కొందరు, లేదు 'ఒకే మూసలో పోసినట్టు రావడం తగ్గిందని కొందరి దీ 
అభిప్రాయం. 

1970 తరువాత బయట (కాజువల్‌) కంపోజర్‌కి అవకాశాలు ఎక్కువై 
వాసి మాట అటుంచి వైవిధ్యం వచ్చిందని ఒప్పుకోవాలి. 

ప్రొడ్యూసర్‌ అనే పోస్ట్‌ పెక్స్‌ అయ్యాక లలిత సంగీత విభాగం 
మారిపోయింది. ఒక యూనిట్‌గా వారు తయారు చేయడం పోయింది. 

సితార్‌, ఫ్లూట్‌, తబలా వాద్యకారులు అన్ని కేంద్రాల్లోను వున్నవారు - 
రిటైర్‌ అయ్యాక భర్తీ చేయబడలేదు - బయటివారిని కాంట్రాక్ట్‌ పై తీసుకుని 
రావడం జరుగుతోంది. 

ఎన్నో మాద్యమాలు టి.వి., సాటిలైట్‌, ప్రయివేటు ఎఫ్‌.ఎమ్‌. లు 
పాటలపోటీలు, డాన్స్‌పోటీలతో - లలిత సంగీత వాద్య కారుల అవసరం 
పెరిగిపోయింది. ఆకాశవాణి గ్రేడుల పుణ్యమా అని మిగిలిన మాధ్యమాలలో 
సంపాదిస్తున్న కారణం గానీ లేదా ఇతర మాద్యమాల ఆకర్షణ వలన గానీ 
వాద్య కళాకారులు ఆకాశవాణి కార్యక్రమాలకు మిగిలిన సమయాన్ని 
పంచుకోవలసి వస్తోంది. కావాల్సిన వారు కావలసిన కార్యక్రమానికి 
రాలేకపోవచ్చు. ఈవేళ మనం వెళ్ళకపోయినా వచ్చే నెల మనల్ని పిలుస్తారు. 
అనే ధీమా కళాకారులందరికి వుంది. కానీ మిగిలిన మాధ్యమాలు, టి.వి.లు 
కానీ కాసెట్‌ ప్రొడక్షన్‌ కానీ, సినిమా కానీ ఇప్పుడు కాదంటే మళ్ళీ ఛాన్స్‌ 
రాదేమో అని అనుకుని ప్రాధాన్యాన్ని యివ్వడం జరుగుతోంది. 


ఆకాశవాణి సంగీత సమ్మేళనం 1389 

పాటల సాహిత్యం కూడా లలితసంగీతాభివృద్ధికి కొంత దోహదం 
చేస్తోంది. 

ఇప్పటి కార్యక్రమ నిర్వహణాధికారి మాదిరిగా - ఎస్‌. ఎన్‌. మూర్తి, 
అయ్యగారి వీరభద్రరావు, రజని కాంతరావు, పుల్లెల వెంకటేశ్వర్లు, ఆచంట 
జానకిరామ్‌ శ్రీవాత్సవ, బుచ్చిబాబు లాంటి మహానుభావులు ్రోగ్రామ్‌ 
అసిస్టెంట్‌గా పనిచేశారు. అందరూ నిష్టాతులే. వారంతా మొదట మద్రాస్‌ 
ఆకాశవాణి కేంద్రంలో చేరారు. (ఇప్పటి చెన్నె కేంద్రం) తరువాత ఉన్నత 
పదవులు, ట్రాన్స్‌ఫర్స్‌ లాంటి వాటి వలన వేరు వేరు కేంద్రాలలో పదవులు 
నిర్వహించారు.. - చాలా మంది స్టేషన్‌ డైరెక్టర్లు గాను ఎస్‌. ఎన్‌. మూర్తి పుల్లెల 
డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌గా కూడా పదవులు నిర్వహించారు. 

సంగీత శాఖల్లో - తెలుగువారికి సంబంధించినంతవరకు రజని, 
బాలమురళీ ఓలేటి వెంకటేశ్వర్లు, మంచాల జగన్నాధరావు, పాలగుమ్మి 
విశ్వనాధం, వింజమూరి సీతాదేవి మొదలైన వారు ఆకాశవాణి సంగీతాభివృద్ధికి 
జీవితాల్ని ధారపోశారు అంటే అతిశయోక్తి కాదు. 

ఆకాశవాణి, వారికి సర్వస్వం - ప్రతిక్షణము గీతం - సంగీతం ఆకాశవాణి 
వారిలోకం .- వీరందరూ గణనీయమైన సేవలందించారు. . 





ఆకాశవాణిలో వార్షిక పురస్కారాలు 


1974లో ఆకాశవాణి వార్షికపురస్కారాలను ప్రవేశపెట్టింది. ఆ సంవత్సరం 
మొత్తంలో అంటే జనవరి నుంచి డిసెంబర్‌ వరకు ప్రసారమైన కార్యక్రమాలలో 
అత్యుత్తమమైన వాటికి ప్రధమ ద్వితీయ పురస్కారాలను యిస్తారు. ఈ పోటీ 
భారతదేశం మొతానికి కలిపి ఒకటే - ఏ భాషైనా, ఏ కేంద్రమైనా కావచ్చు. 

పురస్మారాలు వివిధ ప్రసార కార్యక్రమ ప్రక్రియలకు - అంటే రేడియో 
నాటిక, రేడియో డాక్యుమెంటరీ, సంగీత కార్యక్రమాలు వినూత్నమైన 
కార్యక్రమం, కుటుంబ సంక్షేమ కార్యక్రమం, వ్యవసాయ కార్యక్రమాలకు, 
ప్రకటిస్తారు. ఇవికాకుండా కొన్ని ప్రత్యేకపురస్కారాలు కూడా వున్నాయి. 
అత్యుత్తమమైన యువజనుల కార్యక్రమానికి ప్రత్యేక డాక్యుమెంటరీ రూపకానికి, 
జాతీయసమైక్యతా కార్యక్రమానికి ఈ మూడింటికి ప్రత్యేక పురస్కారాలు 
వున్నాయి. శ్రీ లాసాకౌర్‌గారు రేడియో కాళ్ళీర్‌ (ఆకాశవాణి కేంద్రం) స్టేషన్‌ 
దైరెక్షన్‌గా వున్నపుడు, దుండగులు అతనిని కాల్చి చంపారు. ఆ డైరెక్టర్‌ పేరు 
మీద జాతీయసమైక్యతకు కార్యక్రమాలకు ఒక పురస్కారాన్ని “లా సాకౌల్‌ 
పురస్కారం” అని ప్రారంభించారు. ట్రోఫీలు, నగదు పురస్కారం, ధృవపత్రాలు 


౮ద్రాలు తమ ఉత్తమ కార్యక్రమాల్ని ప్రతి సంవత్సరం ఒక 


ల్‌ గ్‌ న నా 
కమిటీ దారా ఎంపిక చేయించి వాటిని ఢిల్లీ పంపించాలి. పెద్ద కేంద్రాలు 
కు 


6 


డా ఈ పోటీలో పాల్గొనాలి. ఈ కార్యక్రమాలను రచయితలు కానీ, 


ఆకాశవాణిలో వార్షిక పురస్కారాలు కే41 


ప్రొడ్యూసర్లు కానీ, కళాకారులు గానీ ఆకాశవాణి ఉద్యోగులు, ఇతరులు 
కూడా చేపట్టవచ్చు. ఆయా నిబంధనలను పాటించాలి. అయితే ఈ 
పురస్కారాలకు లలిత సంగీతానికి ఏమిటి సంబంధం అనుకుంటున్నారా! 
అత్యుత్తమ సంగీత కార్యక్రమాలకు ప్రధమ, ద్వితీయ పురస్కారాలు 
వున్నాయి కదా! ఆ కార్యక్రమాలలో సంగీత రూపకాలు, సంగీత నాటకాలు 
చోటు చేసుకుంటాయి. ఇవి, దక్షిణ - ఉత్తర భారత అంటే కర్నాటక, 
హిందూస్తానీ సంగీతశైలి ఆధారంగా వుంటాయి. లలిత శాస్త్రీయ సంగీత 
శైలిలో పాటలకు బాణీలు కూర్చబడతాయి. ఆయా కార్యక్రమాల యితివృత్తాన్ని 
బట్టి లలిత సంగీతం బాణీలు కూర్చబడతాయి. లలిత గీతాలు రచించడం 
జరుగుతుంది. సంగీతకారులు సంగీతం సమకూర్చుతారు. లలిత సంగీత 
కళాకారులు పాల్గొంటారు. అలాగే సంగీత వాద్యకారులు పాల్గొంటారు. ఇవన్నీ 
లలిత సంగీతాభివృద్ధికి దోహదం చేసేవే కడా! అంతేకాదు. సంవత్సరం 
పొడవునా ఎన్ని కార్యక్రమాలు చేసినా పురస్కారం దృష్టితో చేసే కార్యక్రమానికి 
అన్ని విధాలా “వాసి” ఎక్కువ ప్రాధాన్యంగా భావించడం జరుగుతుంది. 
అందువల్ల - ఉత్తమమైన లలిత గేయ లేదా గేయరూపక రచనకు వీలు 
కలుగుతుంది. - మంచి కళాకారులు పాల్గొనడం వలన ఇలాంటి కార్యక్రమాలు 
భవిష్యత్తులో - దృష్టాంతాలుగా చరిత్రలో స్థానం సంపాదించుకుంటాయి. 
సంగీతరచన గేయ రచన, పాడిన తీరు, వాద్యాల మేళవింపు అన్నీ 
అత్యుత్తమంగా వుండడమే లక్ష్యంగా రూపొందించబడతాయి. కళాకారులకు 
ఎంతో ప్రోత్సాహకరంగా, భావి కళాకారులకు మార్గదర్శకంగా నిలిచిపోతాయి. 
సంగీత నాటకాలు, సంగీత రూపకాలు, లలితగేయ ఆధారమైన 
కార్యక్రమాలు పురస్కారాలకు మాత్రమే కాదు. ప్రసారానికి 1938లోనే శ్రీకారం 
చుట్టబడింది. దేవులపల్లి కృష్ణశాస్రిగారి రచన *అతిధిశాలి ఎందరో లలిత 
సంగీత కళాకారులకు, ఆదర్శం అందించిన - అతిధిశాల - అది - రజనీ 
కాంత రావుగారి అత్యద్భుత సంగీత సృష్టి - ఆ విధంగా మొదలైన లలిత 


సంగీత ప్రత్యేక యజ్ఞం 82 సంవత్సరాలుగా కానసాగుతూనేవుందిమరి. 


142 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


ఇటువంటి సంస్థ మరొకటి ఏది? సంగీత రూపకాలు, సంగీత నాటకాలు 
గురించి వేరొక అధ్యాయంలో వివరించడం జరిగింది. 

ఆ సంగీత కార్యక్రమాల విభాగంలో ఆకాశవాణి పురస్కారాలు పొందిన 
కార్యక్రమాలను పొందిన సంగీత శిల్పులలో ప్రఖ్యాత సంగీత విద్వాంసులు 
శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ రజనీ కాంతరావుగారు, ఎల్లా 
వెంకటేశ్వర్రావుగారు మంగళగిరి ఆదిత్య ప్రసాద్‌గారు, శ్రీ ప్రఖ్యాత వయొలిన్‌ 
విద్వాంసులు. వి.వి. సుబ్రహ్మణ్యంగారు కున్నక్కడివైద్యనాధన్‌. గార్లు - ఇలా 
ఎందరో. 

ఈనాటికి ఆకాశవాణి వార్షిక పోటీలలో లలిత బృందగానాల పోటీలలో 
పాఠశాల విద్యార్ధులు పాల్గొని బహుమతులు గెలుచుకుంటూ ఉంటారు. 
2000వ సం॥రంలో బృందగానం పోటీలో బహుమతి గెలుచుకున్నారు 
సెయింట్‌ మేరీ పాఠశాల విద్యార్థులు. 





డా॥ సి. నారాయణరెడ్డి గారు, కేంద్రసంచాలకులు 
శ్రీమతి దుర్గాభాస్కర్‌, బహుమతి గెలుచుకున్న కుమారి గాయత్రి భాస్కర్‌ 





స్వర పరీక్షలు (ఆడిషన్స్‌) 


అద 


ఆకాశవాణిలో సంగీత కార్యక్రమాలలో పాల్గొనడానికి - ఆడిషన్‌ - 

లేదా స్వర పరీక్ష వుంటుంది అన్నది అందరికీ తెలిసిందే. అయితే - పరీక్ష 

అనే ప్రస్తుతంవున్న పద్దతికి రావదానికి 1934 లో శ్రీకారం చుట్టింది. దక్షిణ 

భారత లేదా కర్నాటక సంగీత విద్వాంసులు శ్రీ ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్‌ 
షక సరు 


సి.సరస్వతీబాయి, జలతరంగం రమణయ్య చెట్టియార్‌, టైగర్‌ వరదాచారియర్‌, 


బెంగుళూరు వాగరత్నమ్మాళ్‌, చిత్తూర్‌ సుబ్రహ్మణ్యం పిళ్ళె, ఎల్‌ ముత్తయ్య 
భాగవతార్‌ మొదలైన కళాకారుల సంగీతం - వం సెలవు రోజుల్లో 
5.30 నుండి 7.30 వరకూ అంటే రెండు గంటలసేపు ప్రసారం చేస్తూ 
వుందేవారు. మిగిలిన రోజుల్లో వర్మమాన కళాకారులకు అవకాశాలిచ్చేవారు. 
మద్రాస్‌ కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో - ్రాడ్‌ కాస్టింగ్‌ సర్వీస్‌ కమిటి ఈ 
వ్యవహారాలు చూస్తుండేది. వీరికి కళాకారుల ఎంపికలో సలహాలివ్వడానికి 
నిపుణులు, ప్రసిద్ధ విద్వాంసులను ఒక కమిటీగా ఏర్పరచాలని, ఒక్కొక్కరిని 
ఒక్కసారి పిలిచి కళాకారుల ఎంపికలో సలహాలను తీసుకోవాలని - ఆగస్టు 
14, 1934 బ్రాడ్‌ కాస్టింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయించారు. అలా 
ప్రారంభమైంది - సంగీత కళాకారుల ఎంపిక అనే పద్దతి. 


(0 


[1 
0 స్‌ 


ఇండియన్‌ (బాడ్‌ కానింగ్‌ కంపెనీ 23-07-1927 న 
ప్రారంభించబడింది. భారతదేశంలో మొట్ట మొదటి రేడియో ప్రసార కేంద్రం 
బొంబాయిలో ప్రారంభించారు. అదే సంవత్సరం ఆగస్టులో కలకత్తాలో 


144 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


ప్రారంభించబడింది. 1950 ఏప్రిల్‌ 1 నుంచి మద్రాస్‌ కార్బోరేషన్‌ వారు 
(బాడ్‌ కాస్టింగ్‌ సర్వీస్‌ బాధ్యతలు చేపట్టారు. రిప్పన్‌ భవనంలో ట్రాన్స్‌మిషన్‌ 
పరికరాలను అమర్చారు. 1980లో ఇండియన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ సర్వీస్‌ బాధ్యతలు 
చేపట్టారు. అదే సంవత్సరం భారతప్రభుత్వ ఇండియన్‌ బాడ్‌ కాస్టింగ్‌ సర్వీస్‌ను 
స్థాపించింది. తరువాత - ఆపేరు “ఆల్‌ ఇండియా రేడియోగా మారింది. 

ప్రసార రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు బి.బి.సి.లో ఉద్యోగం 
చేస్తున్న లియొనెల్‌ఫీల్టన్‌ సేవలను - భారత ప్రభుత్వం - వినియోగించుకునే 
ఏర్పాటు జరగడంతో లియోనెల్‌ఫీల్డన్‌ 19385 ఆగస్ట్‌లో - కంట్రోలర్‌ ఆఫ్‌ 
బ్రాడ్‌ కాస్టింగ్‌ గా పదవీ బాధ్యతలు చేపట్టారు - వీరు - 

ఇండియన్‌ స్టేట్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ సర్వీస్‌ - అనేది ఆల్‌ ఇండియా రేడియోగా 
' - మారిన ఉదంతాన్ని - వారి - స్వీయచరిత్రలో (ఆటోబయోగ్రఫీ) వివరించారు 

వారి స్వీయచరిత్ర పేరు - ది నేచురల్‌ బెంట్‌ (1960). వారు ఈ 
విధంగా వ్రాశారు. "ఇండియన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ సర్వీస్‌ - ఐ.ఎస్‌.బి.ఎస్‌. 
అన్న పేరు - నాకు నచ్చలేదు. అధికారధ్వని విన్పిస్తోంది. పైగా చాలా పెద్దదిగా 
వుంది - ఎంతో ఆలోచించాను. ఆల్‌ ఇండియా రేడియో - అన్నది 1985లో 
వెలువడిన చట్టం నుంచి భయాన్ని తొలగించడం మాథత్రమే కాకుండా 
కుదించినపుడు ఏ.ఐ.ఆర్‌ - అన్న అక్షరాలు బావుంటాయి. అనే నిర్ణయానికి 
వచ్చాను. భారతదేశపు మ్యాప్‌ పైన ఈ మూడు అక్షరాలను పెట్టి ఒక 
మోనోగ్రామ్‌ ను ముద్ర తయారుచేశాను. ఇదే భారతదేశంలో నాది అంటూ 
మిగిలిన గుర్తు. 

కానీ నా ఈ ప్రతిపాదనకు సెక్రటేరియట్‌లో ఒప్పుకోలేదు. మార్పు 
చేయడానికి ససేమిరా అన్నారు.. ఐ. ఎస్‌.బి. ఎస్‌. అనేదే బావుందసుకున్నాను. 
ఏదైనా ఉపాయంచేతగానీ గెలవలేము అనిపించింది. “లిన్‌లిత్‌గౌ” ఇందులో 
భువును కలిపి - నేను చాలా క్లిష్టమైన పరిస్థితిలో వున్నాననీ వారి సలహా 


అత్వ 
టా 
వాలన్‌ చెప్పాను. 


(న 


యె 


స్వర పరీక్షలు (ఆడిషన్స్‌) కే45్‌ 

ఐ.ఎస్‌. బి.ఎస్‌. అనేది కొంచెం పెద్దదిగా యిబ్బందిగా వుందని, వారు 
నా అభిప్రాయంతో ఏకీభవిస్తారనుకుంటున్నాను అని అన్నాను. ఓ క్షణం ఆగి 
తలపంకించారు. బ్రాడ్‌కాస్టింగ్‌ అనేది కష్టవడి భారత ప్రజలందరు 
పలకాల్సివుంటుంది. - కానీ ఇంకో మంచి పేరు నాకు తోచడం లేదు - 
మీకేమైనా అన్పిస్తోందా? - "ఇండియన్‌ స్టేటో అనే మాట 1935 చట్టంలో 
ఇమడదు. సామాన్యమైన పదం అయితే బావుంటుంది కదా - అన్నాను. 

లిన్‌లిత్‌గౌ ప్రభువు వెంటనే - ఆల్‌ ఇండియా? అన్నారు. వెంటనే నేను 
నా ఆశ్చర్యానందాలను ప్రకటిస్తూ వారిని ప్రశంసించాను. 

(బ్రాడ్‌ కాస్టింగ్‌ - అనే మాటవుందకూడదు అంటూ కాసేపు ఆలోచించి 
“రేడియో”? అంటే ఎలా వుంటుంది అన్నారు. అమోఘం - చాలాబావుంది 
అన్నాను. ఎంత చక్కటి అక్షరాలు ఎ.ఐ.ఆర్‌. వైస్రాయ్‌ 'లిన్‌లిత్‌గౌ”' ప్రభువు - 
ఎ.ఐ.ఐర్‌ అనే పదాన్ని తానే కనిపెట్టానని - నిర్ణయించేసుకున్నారు. ఇక 
ఆటంకం ఏముంటుంది? వారు చెప్పింది పాటించాల్సిందే - ఆవిధంగా "ఆల్‌ 
ఇండియా రేడియో నామకరణం జరిగింది. 





లలిత సంగీతం - పరీక్షలు 


ఆల్‌ ఇండియా రేడియో అనే పేరు రాకముందే కళాకారుల కళా ప్రతిభను 
వాసిని నిర్ణయించడానికి విద్వాంసుల .సలహా సంఘం ఏర్పడింది. తఅలుతే. 
అప్పటినుంచి కొన్ని మార్పులు చేర్పులు జరిగి - ప్రతి పెద్ద కేంద్రంలోను ఒక 
లోకల్‌ ఆడిషన్‌ కమిటీని - ఆరుగురు సభ్యులతో డైరెక్టరేట్‌ ఆమోదంతో 
ఏర్పడుతుంది. 2 సం॥లపాటువున్నాక,వేరేకమిటీ ఏర్పడుతుంది. శాస్త్రీయ 
కర్నాటక లేదా హిందూస్సానీ, లేదా పాశ్చాత్య సంగీతానికి డైరెక్టరేట్‌ ఆధ్వర్యంలో 
(ఢిల్లీలో) ఒక కమిటీ ఏర్పడి వుంటుంది. దేశం నలుమూలలనుంచి సభ్యులు 
వుంటారు. ప్రాంతీయ కమిటీ ఆమోదించిన వారిని మరొకసారి పరీక్షిస్తుంది. 
అయితే లలిత సంగీతం సంబంధించినంతవరకు భాష చూడాలిగా. ఎన్నో 
ప్రాంతీయ భాషా కేంద్రాలనుంచి ఎన్నో భాషలలో లలితసంగీతం పాడే వారు 
వుంటారు గనుక - ఏ కేంద్రానికి ఆ కేంద్రంలో ఒక లోకల్‌ ఆడిషన్‌ కమిటీ 
వుంటుంది. ధరఖాస్తుదారులు కేంద్రానికి వచ్చి కమిటీ ముందు వారి ప్రావీణ్యాన్ని 
ప్రదర్శిస్తారు. ప్రసారయోగ్యం అయినదీ కానిదీ కమిటీ నిర్ణయిస్తుంది. అయితే 
దీనిలో కొన్ని నియమాలు వున్నాయి. 

డైరెక్టరేట్‌ ఆధ్వర్యంలో వున్న మ్యూజిక్‌ ఆడిషన్‌ బోర్డ్‌ - కొన్ని విభాగాలలో, 
కొన్ని (్రేడులకు తుది నిర్ణయం తీసుకుంటుంది. జానపద సంగీతము, ట్రైబల్‌ 
సంగీతం కళాకారులకు *ఎొ గ్రేడ్‌ యివ్వాలంటే, శాస్త్రీయ సంగీతం 'బి గ్రేడ్‌ 


లలిత సంగీతం - పరీక్షలు 147 
యివ్వాలన్నా కూడా ఎమ్‌.ఏ.బి దే తుదినిర్ణయం. 3 సం॥ల పాటు పనిచేస 
ఈ కమిటీకి డౌరెక్టర్‌ జనరల్‌ - అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. సమాచార 
ప్రసార శాఖామాత్యులకు ఏ కళాకారునికైనా ఆడిషన్‌ లేకుండా ఎంపిక చేసే 
అధికారంతో సహా సర్వాధికారాలు వుంటాయి. 3 సం॥లు అయ్యాక - పూర్తిగా 
కొత్త సభ్యులతో మరో కమిటీ ఏర్పాటు అవుతుంది. ఒక్కో సభ్యుని - కమిటీ 
సభ్యత్వం కాలపరిమితులు వేరువేరుగా వుంటాయి. ఒక సభ్యుని కాలపరిమితి 
అయిపోగానే (3 సం॥లు) మరోకొత్త సభ్యుని వారి స్థానంలో నియమిస్తారు. 
సంగీత విభాగపు డైరెక్టరు లేదా చీఫ్‌ ప్రొడ్యూసర్‌ సంగీతం - లేదా డైరెక్టరు 
జనరల్‌ సూచించిన ఒక అధికారి - ఎక్స్‌ అపీషియో గా వ్యవహరిస్తారు. 
నియమాలు అప్పుడప్పుడు మారుతుండవచ్చు. 


ఆడిషన్‌ కమిటీ సభ్యుల విధులు 

వివిధ కేంద్రాలలో ఎమ్‌.ఎ.బి సభ్యులు - ఎల్‌.ఎ.సి. వారు రికమెండ్‌ 
చేసిన కళాకారులను (వారి రికార్డింగ్‌లను) విని, అనుమతించి (గ్రేడ్‌ 
నిర్ణయించడం అర్హతలేదని నిర్ణయించడం - ఏవైనా డైరెక్టర్‌ జనరల్‌ నిర్ణయం 
ప్రకారం కళాకారుల ప్రతిభను పరీక్షించవలసి వస్తే పరీక్షించి నిర్ణయం 
తీసుకోవడం చేస్తారు. 

ఒక (గ్రేడ్‌ నుండి పై గ్రేడ్‌కు అంటే బి నుండి, బి.హై, బిహై నుండి 'ఎ), 
ఎ నుండి టాప్‌ ర్యాంక్‌కు, లలిత సంగీతం జానపదం, ఇతర భాగాలలోనుంచి 
పైకి వెళ్ళడానికి ఎమ్‌.ఎ.బి. నిర్ణయిస్తుంది. 

గజల్స్‌కు, గీత్‌, మరియు భజన్‌లకు విడివిడిగా కమిటీలు వుంటారు. 
లలిత శాస్త్రీయ సంగీతానికి (కర్నాటక) శాస్త్రీయ సంగీతానికి వేరు వేరుగా 
వుంటారు. 

కమిటీ సభ్యులెవ్వరూ ఆడిషన్‌ విషయమై ఏ కళాకారుని తోనూ ఉత్తర 
ప్రత్యుత్తరాలు జరపరాదు. కమిటీ ఆడిషన్‌ సమయంలో. జరిగే చర్యలు 
రహస్యముగా వుంచుతారు. 


148 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 

1988 నిబంధనల పం శాప్రీయ, లలిత శాస్ర్తీయ, లలిత సంగీత 
ధరఖాస్తుదారులు రూ. 200/ ఆడిషన్‌ రుసుముగా చెల్లించాలి. ఆయా స్టేషన్‌ 
దైరెక్టరుకు ఈ ఆడిషన్‌ రుసుము రద్దుచేసే అధికారం వుంది. చూపులేని 
వారు, అంగవైకల్యం గలవారు, లేదా అర్హత గల వారుగా వుంటే డైరెక్టరు 
లేదా ...తన అధికారమునుపయోగించి ఈ ఆడిషన్‌ ఫీజు లేకుండాధరఖాస్తును 
అంగీకరించవచ్చు. 

జానపద సంగీతానికి, ఆదివాసుల సంగీతం (టైబల్‌ మ్యూజిక్‌) 
ఆడిషన్‌లకు ఏ విధమైన రుసుము చెల్లించనవసరం లేదు. ధరఖాస్తు ఫారం 
నింపి యిస్తే చాలు. 

ఆడిషన్‌ ధరఖాస్తును పరిశీలించాలి. 15 రోజులు సమయం వుండేటట్టుగా 
తేదీ నిర్ణయించి ఆడిషన్‌ ఆహ్వానపత్రం (పిలుస్తూ ఉత్తరం) పంపుతారు. 

ఇచ్చిన తేదీకి ధరఖాస్తుదారు రాలేకపోతే ముందుగా తెలియజేసే కారణాన్ని 
పరిశీలించిన పిదప రెండవసారి ఆడిషన్‌కు మళ్ళీ రుసుము కట్టాలా అక్కరలేదా 
అనేది నిర్ణయించబడుతుంది. ఆడిషన్‌కు ఫలానా వారు రావడం లేదు అని 
ముందుగా కేంద్రానికి తెలియకపోతే - ఆ ధరఖాస్తు దారు రాకప్లోతే మరల 
ఆడిషన్‌కు తప్పక రుసుము కట్టాలి. 

జానపద, ఆదివాసులు దరఖాస్తులకు, వారి ఫోటోలు తీసే ఏర్పాటును 
రేడియో కేంద్రమువారే చేయవచ్చు. మిగిలినవారు వారే ఫోటోలను జతపరచాలి. 


అర్హత నుండి తొలగింపు 

బి. గ్రేడ్‌ లో వున్న కళాకారులు 5 సం॥ల లోపు తరువాత గ్రేడ్‌ కొరకు 
ఆడిషన్‌కు రావాలి. మరల ఆడిషన్‌ (ర ఆడిషన్‌కు) రావలసిందిగా కేంద్రం 
రిజిష్టరు ఉత్తరం ద్వారా సమాచారం పంపించాలి. 

ఆడిషన్‌కు పరీక్షకు హాజరై ఫలితం ప్రకటించే వరకు (శాస్త్రీయ సంగీతం 
'కానీ, లలితసంగీతంగానీ, లలిత శాస్త్రీయ సంగీతంలో గానీ) ప్రసారానికి 
ఆహ్వానం పంపించరు. కొన్ని కేంద్రాలలో ఒక ప్రత్యేక నిబంధన ప్రకారం - 


లలిత సంగీతం - పరీక్షలు 149 


5 సం॥॥లు అవగానే 'బి (గ్రేడ్‌ కళాకారులు తొలగింపబడతారు. (ఆటోమాటిక్‌ 

వీడింగ్‌ అవుట్‌ 

ఆడిషన్‌ నిబంధన ప్రకారం, బి హై, ఎ, టాప్‌ర్యాంక్‌లలో వున్న కళాకారుల 
ప్రసారంలో వాసి తగ్గినట్లయితే ఆ రికార్డింగ్‌ను పంపిస్తూ (ప్రత్యక్ష ప్రసారం 
అంటే లైవ్‌ అయినా ప్రసారం అవుతూండగా రికార్డ్‌ చేసి) వారి గానం, లేదా 
వాద్యం గురించి డైరెక్టరేట్‌కు తెలియపరచాలి. 

ఒక కంఠ స్వరం - ప్రక్క వాద్యాలు 


(ల 


వీణ (దక్షిణ భారతం) 

వీణ (రుద్రవీణ - ఉత్తరం భారతం - బీన్‌) 
గోటువాద్యం ,(చిత్రవీణ) 

విచిత్ర వీణ 

సితార్‌ 
సరోద్‌ 
సుర్‌ బహార్‌ 
రుబాబ్‌ 


౪ 90౨౯౭ ౯.౯ హాల మ 


తబలా 


జ 
(జ 


- పఖావజ్‌ 
. బాల కోకిలమ్‌ 


ఫట్‌ 
లం 


. కంబిరా 


సల్‌ 
లు 


. తార్‌శహనాయ్‌ 


హతే 
ము 


. ముఖ వీణ 


యా. 
లః 


, వయొలిన్‌ 
. సారంగి 
. ఎ(స్రాజ్‌ 


న. 
60 3౩3 రా 


150 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 
19. దిల్‌డబా 

20. ఫ్లూట్‌ 

21. క్లారియొనెట్‌ 


యువవాణి సంగీతం 

ఆకాశవాణి - ఒక స్థాయికి ఎదిగిన కళాకారులు మాత్రము గాక - 
శాస్ర్తీయ, లలిత సంగీత బెత్సాహికులకు చేయూత అందించింది. 1969లో 
యువవాణి కార్యక్రమాల ద్వారా. 

విభిన్న (శోతల అంటే పిల్లల, స్త్రీల కార్మికుల కార్యక్రమాలలో రేడియాలో 
పాడాలనే కోరిక చాలామందిలో ఉంటుంది. అయితే ఒక ప్రత్యేక స్థాయి 
కార్యక్రమాన్ని అందించగలిగిన యువ కళాకారులకు వారికంటూ కొన్ని 
కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఫలితం 1969లో ముఖ్య కేంద్రాలలో 
“'యువవాణి - విభాగాలు ఏర్పడ్డాయి. ధిల్లోలో యువవాణి ప్రారంభం 1969. 
ఆవిధంగా హైదరాబాద్‌లో 1969లో రోజుకు 4 గంటల పాటు వివిధ యువ 
వాణి కార్యక్రమ (ప్రసారాలు ప్రారంభమయ్యాయి. వాటిలో సంగీత 
కార్యక్రమాలకు కూడా కొంత సమయం కేటాయించడం జరిగింది. శాస్త్రీయ, 
లలిత సంగీత యువకళాకారులకు కొండంత బలం వచ్చింది. వారి కళా 
కౌశలాన్ని ప్రదర్శించడానికి వారి ఆశలకు ఒక రూపాన్ని, ఆశను 
తీర్చుకోవడానికి ఒక మార్దాన్ని కూడా చూపించింది. కేంద్రం స్థాయిలోనే 
సంగీత కార్యక్రమ నిర్వాహణాధికారులు, నిలయవిద్వాంసులతో మిగిలిన 
అధికారుల పర్యవేక్షణలో ఆడిషన్‌ జరిపి యువ సంగీత కార్యక్రమాలలో 
పాల్గొనడానికి అర్హతను నిర్ణయించడం మొదలైంది. అంతేకాదు వారికి 
పారితోషికం కూడా వుంది. మొదట వయో పరిమితి 15 నుంచి 25 
సం॥వరకూ అని నిర్ణయించడం కానీ కొన్ని సంవత్సరాల తరువాత 15 నుంచి 
380 సంవత్సరాల వరకు యువవాణిలో కార్యక్రమాలు ప్రసారం చేయడానికి 
నిర్ణయించారు. దీనివలన ఎందరో యువతీ యువకుల కలలు ఫలించాయని 
చెప్పాలి. అంతేకాదు వారికి బోధించిన గురువులకు కూడా ప్రత్యేకమైన గుర్తింపు, 


ఉలక తత ంచత్తటు సం “ఒ్న 151 
తల్లితం[డ్రులు తమ పిల్లలకు శ్రమకోర్చి నేర్పించిన సంగీత కళకు ఒక వేదిక 
ఆకాశవాణి యిచ్చినందుకు పరమానంద భరితులయ్యారంటే అతిశయోక్తి కాదు. 

లలితగేయాలు గానీ, మరేదైనా కార్యక్రమం గాని ఆకాశవాణి కేంద్ర 
డైరెక్టర్లు తదితర సిబ్బంది ఎంత స్వేచ్చా స్వాతంత్ర్యం - కార్యక్రమాలు 
రూపొందించడంలో వుంటుందో అంత బాధ్యత కూడా వుంది. ప్రభుత్వానికి, 
ప్రజలకు, పార్లమెంట్‌ కు జవాబుదారీగా వుండాలి. ఆకాశవాణి ఒక 
ఆరోగ్యకరమైన స్థాయిని గేయ సాహిత్యం సంగీతాలలో పాటించుతుంది. 
దేశంలో ఏ ఎలక్షానిక్‌ ఛానల్‌ కంటే కూడా ఆకాశవాణి కార్యక్రమాలను 
శోతలు నిశితంగా గమనిస్తారు. నియమాలను తప్పకుండా పాటించాల్సిందే. 
ఏ గేయంలోనైనా రవ్వంత తప్పు దొర్లితే శోతలు వూరుకోరు. కార్యక్రమ 
సలహా సంఘాలు కూడా సమావేశాలలో తమ అభిప్రాయాలను సలహాలను 
అందచేస్తారు. ఆ సభ్యులలో కర్నాటక, లలిత జానపద, హిందూసానీ 
విద్వాంసులు, మిగిలిన నిపుణులూ వుంటారు. 

ఆకాశవాణి, దూరదర్శన్‌ శాఖలు ప్రసారభారతిగా రూపొందించబడిన 
తరువాత ప్రధమంగా 2003లో - రెండు శాఖలకు కలిపి ఒక సలహా సంఘాన్ని 
ఏర్పరచారు. అన్ని కార్యక్రమాల లాగే లలిత సంగీత కార్యక్రమాల సాహిత్యము, 
సంగీతము, కళాకారులను గురించిన సలహాలు, అభివ్రాయాలు సూచిస్తోంది 
ఈ సలవా సంఘం. 

మొదటి నుంచీ ఆకాశవాణి కార్యక్రమాలలో దాదాపు సగ భాగం 
సంగీతానిదే. - 

1965లో 48.5 శాతం సంగీత కార్యక్రమాలు 1980లో 40 నుంచి 
60 శాతం వరకూ పెరిగాయి. 

ఇందులో 

1980 1965 
కర్నాంటక సంగీతం 12. 13 18.4 
జానపద సంగీతం .- 0.3. 94 2 త్త 


152 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


లలిత సంగీతం 08.29 12.1 
భక్తి సంగీతం 05.07 5.5 
“=. పినిమా సంగీతం. 6. 84 ర్‌్‌కే 
పాశ్చాత్య సంగీతం 4. 34 2.2 


సంగీత కార్యక్రమాలు దాదాపు 41% 
1-1-82 నాటికి - వివిధ సంగీత కళాకారులు - వివిధ (గ్రేడులలో 
. టాప్‌ ఎగ్రేడ్‌ బిహై బిగ్రేడ్‌ మొత్తం 


హిందూస్తానీ 66 404 1044 1239 2758 
. కర్నాటక 51 492 1119 1362 3024 
లలితగీతం 7 355 1358 7108 88358 
జానపదం న్నే 32 350 1239 12,744 
పాశ్చాత్య సంగీతం - 1||! 51 365 ") 427 


జానపద సంగీతం తరువాత అధిక సంఖ్యలోని కళాకారులు - లలిత , 
సంగీత కళాకారులే - 1982 నాటి సంగీతం ఆడిషన్‌కు వచ్చిన ధరఖాస్తులు 
26,656. 


ఆడిషన్‌ పద్ధతి - కమిటీలు 

ఆకాశవాణిలో లలిత సంగీతం పాదదలచినవారు లేదా, లలితసంగీత 
కార్యక్రమాలలో వాద్యకారులుగాపాల్గ్లొన దలచిన వారు ఆడిషన్‌ పరీక్షలో ఉ 
త్తీర్ణులవ్వాలి. ఏ సంగీత కార్యక్రమ కళాకారుడిగా గుర్తింపు పొందాలన్నా 
ఆడిషన్‌ పరీక్ష తప్పనిసరి. దానికి గాను ధరఖాస్తు ఫారాలు పూర్తి చేసి, పరీక్షకు 
పిలిచినపుడు ఆయా కేంద్రాలకు వచ్చి వారి కళా కౌశలాన్ని నిరూపించుకోవాలి. 
లలిత సంగీతకళాకారులు తమకు తెలిసిన 25 గేయాలను, గేయకారుడు, 
సంగీతకారుల వివఠాట్త పట్టీని వారంతా పంపించాలి. 

అభ్యర్థి తనకు' ఇష్టమైన ఒక గీతాన్ని ఆలపించవచ్చు. ఆడిషన్‌ కమిటీ 


సభ్యులు, అడిగిన మరో గీతం కూడా పాడవలసి వుంటుంది. ఏదైనా ఒక 


లలిత సంగీతం - పరీక్షలు (| “ 1538 
కేంద్రంలో ఆడిషన్‌లో ఉతీర్జులైతే ఇతర కేంద్రాలలో ఆయా భాషలలో మళ్ళీ 
ఆడిషన్‌ అక్కర్లేదు. 11, . 

ఉదాహరణకు - తెలుగు లలిత సంగీతంలో విజయవాడ కేంద్రంలో 
ఉత్తీర్ణులైన కళాకారులు - హైదరాబాద్‌, కడప పట్టణం అంటే తెలుగు లలిత 
సంగీతం ప్రసారం చేసే కేంద్రాలకు ఆయా కేంద్రాల పరిసరాలకు నివాసం 
మార్చినా మొదట జరిగిన ఆడిషన్‌ ప్రకారం ఆ గ్రేడ్‌లలో కార్యక్రమాలు 
కొనసాగించవచ్చు. 

ఆయా వివరాలను కేంద్రానికి తెలియజేస్తే లలిత సంగీతం ఆదిషన్లు 
కేంద్రం వారు అంటే ఆయా కేంద్రాల ఆడిషన్‌ కమిటీల నిర్ణయం తుది 
నిర్ణయంగా వుంటుంది. 

టాప్‌, ఎగ్రేడ్‌, బిహై, బిగ్రేడ్‌లుగా నాలుగు గ్రేడ్‌లు కళాకారులకు గుర్తింపు 
వుంటుంది. లలిత సంగీతానికి సంబంధించినంతవరకు లోకల్‌ ఆడిషన్‌ కమిటీ 
“బి గ్రేడ్‌ గుర్తింపును కళాకారులకు తుదినిర్ణయంగా యివ్వవచ్చును. కేంద్రాల 
లోకల్‌ ఆడిషన్‌ కమిటీలో ఆకాశవాణి ఉద్యోగులు కానివారు 6గురు సభ్యులు 
వుంటారు. ఆ కమిటీకి కాలపరిమితి వుంటుంది. తరువాత కొత్త కమిటీ 
ఏర్పరుస్తారు. శాస్త్రీయ సంగీతంలోనికి లోకల్‌ ఆడిషన్‌ కమిటీ, మ్యూఢడిక్‌ 
ఆడిషన్‌ బోర్డు అని రెండు ఆడిషన్‌ పరీక్ష సభ్యుల బృందాలు వుంటాయి. 
స్థానికంగా చేసేది ఎల్‌.ఎ.సి. లోకల్‌ ఆడిషన్‌ కమిటీ తుదినిర్ణయానికి ఢిల్లీ 
సంగీత కార్యక్రమాల అధికారులు జరిపే పరీక్షకు ఎమ్‌.ఎ.బి అంటే మ్యూజిక్‌ 
ఆడిషన్‌ బోర్డు ఎల్‌.ఎ.సి. కాక సి.ఎమ్‌.యు. సెంట్రల్‌ మ్యూజిక్‌ యూనిట్‌ 
ఢిల్లీలో వుంటుంది. కమిటీ లేదా బోర్డు సభ్యులు ఆయా సంగీత రంగాలలో 
నిష్ణాతులైనవారుగా వుంటారు. 

నిష్పక్షపాతంగా పరీక్షలు జరపడంకోసం సాధ్యమైనంతవరకు, కమిటీలలో 

సంగీత కచేరీలు చేసేవారు, అధ్యాపకులుగా వున్నవారు లేకుండా వుందే 
ప్రయత్నం జరుగుతుంది. సంగీతజ్ఞులను సంగీత విమర్శకులను, (గ్రంధ కర్తలను 


154 , సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 
ప్రధమంగా ఎన్నుకోవడం జరుగుతుంది. కళాకారుల ఎంపిక న్యాయబద్ధంగా, 
పక్షపాత వైఖరి లేకుండా వుండడం కోసమే ఈ పద్ధతిని అవలంబించడం. _ 
ఒక కళాకారుడు ఆకాశవాణి ద్వారా తన సంగీతాన్ని (గాత్రం గానీ 
వాయిద్యంగాని) ప్రసారం చేయాలంటే ఈ ఆడిషన్‌ పద్ధతి ప్రకారం ఎంపిక 
కావలసిందే - చాలా క్లిష్టమైన పద్ధతి అయినా - ఏ విధమైన ఆక్షేపణలకు 
గురికాకుండా, న్యాయంగా, నిష్పక్షపాతంగా, జరిపించడం ఇందులో 
ముఖ్యోద్దేశం - కేంద్రాలు సభ్యులకు ప్రతిపాదనలు పంపించి ఆకాశవాణి 
డైరెక్టరేట్‌ కార్యాలయం వారి అంగీకారాన్ని పొందవలసి వుంటుంది. ఎమ్‌. ఎ. బి 
గురించి దైరక్టరేట్‌ కార్యాలయం అధికారులు నిర్ణయిస్తారు. లలితసంగీతం - 
బి.హై (గ్రేడునుంచి సి.యమ్‌.యు. పరీక్షార్థం కళాకారులను రికార్డు చేసి 
పంపవలసి వుంటుంది. ఈ మూడు కమిటీలలో ఏదైనా, కమిటీలకు కళాకారుని 
పేరు తెలియజేయక క్రమ సంఖ్య ద్వారా గుర్తింపునూ గ్రేడ్‌ను నిర్ణయిస్తారు. 
క్రమసంఖ్య తాలూకు కళాకారుని పేరు గానీ క్రమసంఖ్యగానీ సభ్యులకు 
గానీ, ఢిల్లీ అధికారులకు గానీ తెలియదు. ఆయా కేంద్రాల వారే నిర్ణయించి 
రికార్జింగ్‌లనుపంపిస్తారు. ఫలితాలు కూడా క్రమసంఖ్య అంటే కేంద్రం వారు 
సూచించిన రోల్‌ నంబర్‌ ద్వారా ఆయా కేంద్రాలకు తెలియచేస్తారు. ఆయా 
. కేంద్రాలు కళాకారులకు ఆ తుది నిర్ణయాన్ని తెలియజేస్తారు. ఒక్క శాఖకు 
కళాకారులు ఒక్కచోట ఎక్కువ తక్కువ వుంటారు. దాన్ని బట్టి పరీక్షా తుది 
నిర్ణయానికి పట్టే సమయం కూడా వుంటుంది. లలిత సంగీతంలో కావలసిన 
పరిజ్ఞానం, స్వరం, శృతిలయ శుద్ధం, సరియైన ఉచ్చారణ, భావ ప్రకటన, 
లాంటివి పరీక్షింపబడతాయి. శృతి, లయ వాద్యం. వారే ఏర్పాటు చేస్తారు. 
వాద్య సంగీత కళాకారులు పాటకు తగిన సహకారాన్ని ఎలా అందించాలి 
ఎన్ని తాళాలలో, గతులలో వాయంచగలరు లాంటి వాటిని పరీక్షిస్తారు. 
తెలుగు లలిత సంగీతానికి సంబంధించినంతవరకు ఈ క్రింద 
ఉదహరించిన వాద్యాలలో ఆడిషన్‌ పరీక్షలు జరుపుతున్నారు. 


లలిత సంగీతం - పరీక్షలు 155 

సితార్‌, క్లారినెట్‌, కీబోర్డ్‌, వయొలిన్‌, తబలా, వేణువు, ఢోలక్స్‌.! వీణ, 
హార్మోనియమ్‌ మరికొన్ని లయ వాద్యాలు 

సంగీతానికి రస సిద్ధికి ముఖ్యమైన గమకాలను ఈ వాద్యంద్వారా 

పాతంగా వినిపించడం కష్టమనే ఉద్దేశంతో ఈ నిషేధం జరిగింది. అయితే 

వ కళాకారులు, సంగీతజ్ఞుల సలహాల మేరకుతిరిగి, దాదాపు 32 
సంవత్సరాల తరువాత 1972 నవంబర్‌లో ఈ నిషేధాన్ని ఎత్తివేశారు. 
అప్పటినుంచి లలిత సంగీత కార్యక్రమాలకు స్క్రీనింగ్‌ పద్ధతి ద్వారా - 
హార్మోనియమం కళాకారులను ఎంపిక చేయడం మొదలైంది. | 

అలాగే 1980 తరువాత వరకు కీ బోర్డ్‌ వాద్యాన్ని ఆడిషన్‌ను ఆకాశవాణి _ 
కార్యక్రమాలలో అనుమతించే వారు కాదు - సాంప్రదాయంగా వాయిస్తూ 
'వచ్చిన వాద్యాలను మాత్రమే ఆకాశవాణి ప్రోత్సహిస్తూవుండేది. రానురాను కీ 
బోర్డ్‌ వాయించే కళాకారులు అధిక సంఖ్యలో ప్రావీణ్యం సరపాడిదచజిల 
ఇతర మాధ్యమాలు విరివిగా వాడడం జరిగాక కాస్త "సడలించి కీ బోర్డ్‌ 
వాద్యాలను కూడా ఆడిషన్‌ వాద్యాల జాబితాలో చేర్చడం జరిగింది. 

ఆడిషన్లకు తమ వాద్యాలను తామే తెచ్చుకోవాలి. కళాకారులు అయితే 
పెద్ద పెద్ద వాయిదాలను ఎంత దూరం (శ్రమకోర్చి భద్రంగా .... రావాలి 
గనుక పియానో, సితార్‌, జల్‌తరంగ్‌, వీణ లాంటి వాయిద్యాలకు మాత్రం - 
ఖర్చులు యివ్వడం (ఇంటినుండి, కేంద్రం వరకు ప్రయాణం ఖర్చ అన్నమాట. 

ఏ సంగీత కళాకారుదైనా ఆకాశవాణి గుర్తింపు (గ్రేడ్‌ వుండే వారికి 
దూరదర్శన్‌ కూడా' వాటి ననుసరించి కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తం 
- ఆహ్వానిస్తుంది. ఆకాశవాణి గ్రేడ్‌ వున్న ఆర్టిస్ట్‌కు విదేశాలలో, పశ్చిమ దేశాలలో 
కూడా గౌరవిస్తారనేది జగమెరిగిన సత్యం. 

సర్వీస్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఎక్స్‌ఛేంజ్‌ యూనిట్‌ ప్రారంభించాక ప్రత్యేకంగా 
ప్రొడ్యూస్‌ చేసిన లేదా తయారైనవాటినుంచి ఎంపిక చేసిన లలిత (సంగీతాన్ని. 
గేయాల్ని డిటిపియిస్‌ సర్వీస్‌ చేసి వాటిని గ్రామఫోన్‌ రికార్డులుగా కాపీలు 


156 సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 


చేసేవారు. వాటిని తిరిగి ఆకాశవాణి కేంద్రాలకు ప్రసారం కోసం పంపేవారు. 
రికార్డులను ఆకాశవాణి రికార్డులు పాటలని పిలిచేవారు. 

కానీ ఖర్చు భారం ఎక్కువగా వుందని - ఆ రికార్డింగ్‌ వ్యవస్థను 1967 
జూన్‌లో మూసివేశారు. అయినా కొన్ని సంవత్సరాల వరకు, ఆ రోజుల్లో 
1968, 69 ప్రాంతంలో స్టాఫ్‌ ట్రెయినింగ్‌ ఢిల్లీలో ఏర్పాటు చేసినపుడు ఈ 
సర్వీస్‌ యూనిట్‌, ఆ ప్లాంట్‌ గ్రామఫోన్‌ పరికరాలు ఇవన్నీ శిక్షణ కార్యక్రమంలో 
భాగంగా చూపించేవారు. ఈ (గ్రంథ రచయిత్రికి ఆ అవకాశం లభించింది. 
ఆనందభరితులై, తాము విన్న ఆనందిస్తున్న లలిత గీతాల వెనుక నున్న సాంకేతిక 
పరికరాల్ని చూసి మురిసిపోయేవారు. అది తలుచుకుంటే ఈ నాటికీ ఎంతో 
ఆనందంగా వుంటుంది. 

డిటిపియియస్‌ యూనిట్‌వారు వివిధ కేంద్రాల నుంచి రికార్టింగ్‌ లను 
సేకరించి అన్ని కేంద్రాలకు పంపుతారు. అవి ఇతర కేంద్రాల' నుంచి 
పునఃప్రసారం అవుతుంటాయి. ఈ సేకరణ వివరాలు ప్రతి నెలా అన్ని 
కేంద్రాలకు సమాచారం అందిస్తారు. కావాల్సిన కేంద్రాలు ఢిల్లీనుంచి అడిగి 
తెప్పించుకుని ప్రసారం చేస్తారు. సంగీతం, ఇంకా ఇతర కార్యక్రమాలు 
మంచిమంచివి ఎంచి - భద్రపరుస్తుంది ఈ యూనిట్‌ 1950 తొలి రోజుల్లో 
దాదాపు 7000 రికార్డులను టేప్‌ల మీదకు ఎక్కించారు. చాలా భాగం ఇందులో 
శాస్త్రీయ నంగీతం లలిత సంగీతం. ఈ సేకరణ, భద్రవరచడం 
'జరుగుతూవుంది. 

* ఈ లలిత సంగీతం, జానపద సంగీతం, భక్తి సంగీతం వివిధ ప్రాంతీయ 
భాషలలో వివిధ భారతి కేంద్రాలనుంచి ప్రసారం అవుతున్నాయి. గీత మాలిక 
అనే పేరుతో ప్రత్యేకంగా దక్షిణ భారత భాషలు తెలుగు, తమిళం, కన్నడం, 
మళయాళం గీతాలు ఈ రోజుకూ సా.4-00 నుంచి 4.30 వరకు ప్రసారం 

. అవుతున్నాయి. 
191 మీ.పై. 24 గంటల ప్రసారంలో లలిత గీతాలు ప్రతి రోజూ 
ప్రసారం అవుతాయి. 


లలిత సంగీతం - పరీక్షలు 157 

ముందు కళాకారులను ఆహ్వానించి పారితోషికము యిచ్చి రికార్డు 
చేయించి ప్రసారం చేసి భద్రపరచినవి వేలకు 'వేలు కార్యక్రమాలున్నాయి 
అకాశవాణి భాండాగారంలో. 

ఈ [గ్రంథం రాన్తున్న కాలానికి, భద్రపరిచిన (20039) అమూల్య సంగీత 
కార్యక్రమాలను కాసెట్‌ గాను, సి.డి లు గా కాపీ చేయించి ప్రసార భారతి 
అమ్మకం మొదలు పెట్టింది. ప్రఖ్యాత విద్వాంసుల గానం స్వర్గస్తులయినవారి 
గానం - వాద్యసంగీతం, కవుల గేయాలు అన్నీ కొన్ని సంవత్సరాలు బాగా 
అమ్మకం అయిపోవచ్చును. 

వీడియోలు, సాటిలైట్‌ ఛానల్స్‌ వచ్చాక, సినిమా థియేటర్లు వెలవెల 
బోతున్నాయి. రేడియోలో ప్రసారం చేసే సంగీతం అలనాటిది - రేడియోలోనే 
వినాలి - అనే నిర్బంధం - అందం ఆనందం గతంలో కలిసి పోతాయేమో 
మరి! అలా కాకూడదు. వేచి చూడాలి. 


కార్యక్రమం అమ్మకాలు 

మార్కెటింగ్‌ డివిజన్‌లు మొదలు పెట్టాక కార్యక్రమాలకు స్పాన్సర్‌లను 
పట్టుకోవడం ముఖ్యమైంది. ప్రసార భారతి స్వయం సమృద్ధి కావడం కోసం 
ప్రయత్నం సాగుతూనే వుంది. విలువైన కార్యక్రమాలు అమ్మకాలకోసం ఎంతో 
ప్రయత్నం జరుగుతోంది. | 

ఆర్థికంగా నిలబడడం కోసం ఎంత వచ్చినా వచ్చినట్లే - ప్రభుత్వ నిధులు 
త్వరలో ఆగిపోతాయి గనుక కార్యక్రమాల స్పాన్సర్‌షిప్‌ లాంటి ఎన్నో చేపట్టారు. 

ప్రత్యేకంగా ఆర్మెవ్స్‌ మ్యూజిక్‌ రికార్డింగులను పరిశీలించి కాపీలు చేసి 
అమ్ముతున్నారు. తెలుగు ప్రాంతానికి వస్తే --తెలుగు లలిత సంగీతం, సంగీత 
రూపకాలు అతిధిశాల కృష్ణశాస్త్రిగారిది, రజని సంగీతం - ఇవన్నీ అమ్మే 
ప్రయత్నంలో వున్నారు. 

ఇది కూడా లలిత సంగీత వ్యాప్తికి ఆకాశవాణి సేవగా పరిగణించచ్చుకదా! 

ఎన్నో దశాబ్దాలుగా కృషి చేసింది, చేస్తూనే వుంది ఆకాశవాణి. అందునా 
సంగీతపు వివిధ శాఖల ద్వారా వివిధ సంగీత రూపాలను అందించడానికి 


1క8.... | సంగీత నాటకాలు, లలిత సంగీతం - ఆకాశవాణి 
అభివృద్ధి చేయడానికి ఎనలేని సేవ చేస్తున్నది. భారతీయ సంగీతాభివృద్ధిలో 
జనసామాన్యులకు అందించడానికి ఆకాశవాణి మనం గర్వించదగిన సేవ 
చేస్తోంది అని గట్టిగా చెప్పాలి. కళాకారులు ఆకాశవాణి ద్వారా తమ కళలను 
అభివృద్ధి చేసుకుని రాణించాలని ఆకాశవాణి కృషి చేస్తోంది. చేస్తూనే 
వుంటుంది.... 
రచయిత్రి 
శ్రీమతి దుర్గాభాస్మర్‌ 
విశ్రాంత ఆకాశవాణి కేంద్ర నిర్వహణాధికారి 
(దిడి.జి. ఆకాశవాణి) 





. ఆకాశవాణి వార్షిక పురస్కారాన్ని శ్రీమతి సుష్మా స్వరాజ్‌గారినుండి 
స్వీకరిస్తున్న రచయిత్రి కుమార్తె - చిరంజీవి గాయత్రి భర్‌ 


01201. ౧2౮6 


య 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
రాష్ట్ర సాంస్కృతికశాఖ, సాంస్కృతిక మండలి 





ఆగ౧)౭|| : 1౧10 ధ్రి(6109620260600)/.[061 
0 ; ౪౧0404.161000202660)౫/. ౧61 





